జమా౯రైతు ప్రత్యేకానుబంధం 
య్‌ 


23, జూలై 1993, శుక్రవారం 


బేబితావలోకనం 


నెల్లూరు శ్రీరామమూర్తి 


స్మారకానుబంధం -2 


'జమా౯రైతు” వార పత్రికను నలభై ఐదేళ్లపాటు జవ జీవాలతో నడిపించిన నెల్లూరు శ్రీరామమూర్తి గారు తనక 
3 ఆత్మకథను ““జీవితావలోకనం”” పేరుతో "వ్రాయడం మొదలు పెట్టారు. ఎన్ని సంవత్సరాల పాటో కోరగా, కోరగా! 
31993 ఫిబ్రవరి 1 తేదీ రచనకుపక్రమించారాయస. తీరిక, ఓపిక “వున్నప్పుడు కొద్దికొద్దిగా వ్రాస్తూ, మార్చి 20] 
తేదీతో నిలిపివేశాడు. దురదృష్టవశాత్తు తన బాల్యజీవితం దగ్గరే రచన ఆగిపోయింది. జీవిత కథను ఆరు] 
ప్రకరణాలు చేసి బాల్యం, చదువు, జమో౯రైతుతో అనుబంధం, ఎమ్మెల్సీ, జిల్లా రాజకీయ నాయకులు, జమా౯రైతు ] 
పెబ్బందిల గురించి వివరంగా వ్రాయాలని తలపెట్టారు. కాని అది బాల్యం, చదువుల దగ్గరే ఆగిపోయింది. దానిని! 
పూర్తి చేయడానికి శ్రద్ధ చూపలేదు. తన పినతండ్రి. జమో౯రైతు. జనకుడు. స్వర్గీయ నెల్లూరు వెంకట్రామానాయుడు 
గారు చేసిన పారపాకే తానూ చేశాడు. ఆయనా తన ఆత్మకథ ప్రారంభించి బాల్యంతో 'నలిపివేశాడు. జమో౯రైతు | 
స్థాపనాది విషయాల ప్రస్తావన అందులో రాలేదు. ఆ కొరత తనను ఎంతగానో బాధించిందని శ్రీ రామమూర్తి గారు] 
ప పలుమార్డు చెప్పేవారు. తానూ ఇప్పుడదే కొరత మాకు మిగిల్చి వెళ్లిపోయారు. జీవితావలోకనం పూర్తి చేసివుంటే] 


ంతలో కొంత ఉపశమనం - జమా౯రైతు స్వర్లోత్సవ (1980) వజ్రోత్సవ (1991) ,పత్తాక సంచికలలో : 
్వరాల్చు దలు అ్రైక్య! 


రామమూర్తి గారు తన జర్నలిజం అనుభవాలను సూచన ప్రాయంగా పరామర్శించి వున్నారు. జమిో౭౯రైతుతో ; 
3 ఆయన అనుబంధము. అనుభవాలు తెలుసుకోవడానికి అవి పరోక్షంగా వుపకరిస్తాయి. అందువల్ల అర్థాంతరంగా | 


వాకు వూహ తెలిసినప్పటి నుండి 6౫ 
వ ఏడు జరుగుతున్న ఈనాటి వరకు 
నన్ను వీడకుండా వెన్నాడుతున్న 
నేస్తాలు - పేదరికం, లేమి! సుఖం. 
సంతోషం, సంతృప్తిని అనుభవించిన 
రోజు ఒక్కటీ లేదు. సంతృప్తి అంటు. 
దానికి పరిమితి లేదు. తెండి, గుడ్డా. 
నీడ, ఇతర జీవితావసరాలకు కొరతలేని 
స్థేతె సంత్నప్తి చెంద దగిందనేది నా 
హ్వానం. నాడు నేడు కూడా ఆ 


నెల్లూరు శ్రీరామమూర్తి 


స్వభావంలో మార్పు లేదు. లక్షలు, 


కోట్లు గడించడం, పరిమితి లేని ఆశతో 
పరుగులు తీయడం, ధనార్దనకు ఏ 
ఆప్రాచ్యపు పనినైనా - చేయుటకు 
వెనుకాడక పోవడం అంకే నాకు 
అసహ్యం. ఒక పరిమితికి మించిన 
తర్వాతడబ్బు (ప్రయోజనం ఏమిటి? 
దానివల్ల సుఖమేమిటి? సంఘంలో వారి 
స్థానం ఏమిటి? ఎందుకింత తపన, 
తాపత్రయం? ఇటువంటి అమాయక 


ముగించినే జీవితావలోకనంతోపాటు, ఈ రెండు వ్యాసాలనూ కలిపి ప్రత్యేక అనుబంధంగా ఇస్తున్నాము. పాఠకులకే ! 
కాక జర్నలిజం, జిల్లా రాజకీయాల చరిత్ర అధ్యయనం చేయదల్చిన వారికి కరదీపికల వంటివి ఈ వ్యాసాలు, 


- నంపాదకుడు 


oy 
బీవితావలోకనం 


భావాలు అనేకం నాలో కలుగుతూ 
వుంటాయి. కాకి అరుస్తూంటుంది; 
కరవాడు ఎండుతుంటుంది అన్న 
సామెత లాగా నావంటి వాడికి 
ఇటువంటి పిచ్చి ఆలోచనలు 
కలుగుతుంటాయి, జనం ధనదాహంతో 
అనంత పరుగుపందెంలో నిర్విరామంగా 
పరుగులు తీస్తూనే వున్నారు. నేను 
ఇట్లనే వున్నాను! 


23.7.1993 4 


a 


ఈ23-7-1993 జమాలరైతు శ్రీరామమూర్తి 


మాది పోట్లపూడి, మా నాయన బసివి 
నాయుడు గారు చనిపోయే సరికి మా 
కుటుంబం నిరాధారమై పోయింది. నాకు 
బాగా వూహలేని వయస్సు. మా నాయన 
నాకు గుర్తు తెలియదు. ఆయన ఆ 
వూరి కరణం. అప్పుడు గ్రామాధికార్ల 
వుద్యోగాలకు వారనత్వ హక్కు వుండేది, 
మా అన్నకు అప్పటికి 14 ఎండ 
వయస్సు. వుద్యోగానికి మరో నాలుగేళ్లు 
గడిస్తే గాని అర్హత రాదు. మాది భూమి 
పుట్ర. పాడి గీడి గలిగిన కుటుంబమే. 
మా నాయనతో బాటు అవీ 
చెల్లుకున్నాయి. స్వదేశీ వుద్యమంలో మా 
ఇంటి ఆవరణంలోనే నేత మగ్గాలు 
పెట్టారట. దివాలా తీశారు. నాకు తెలిసి 
కూడా మా ఇంటి అటక మాద మగ్గాల 
అవశేషాలుండేవి. మగ్గాలు పెట్టడానికి 
గాని. కుటుంబం ఆర్థికంగా దెబ్బ 
తినడానికి గాని. మా చిన్నాయన 
నెల్లూరు. వెంకట రామానాయుడు గారే 
కారకుడని మా అమ్మ ఆయన్ను 
నిందిస్తుండేది. _ స్వాతంత్ర్యయోధులు 
రేబాల కృష్ణమ్మ, అతని భార్య అక్కడే 
వుండినారట. ఆ అనుబంధం వల్లనేమో, 
నేను ఎదిగిన తర్వాత కృష్ణమ్మ గారికి 
నా పట్ట (పేమాను రాగాలుండేవి. 
కుటుంబానికి ఆధారభూతుడైన తండ్రి 
పోవడం, జరుగుబాటుకు ఆధారం లేక 
పోవడం, మా అన్న వెంకట 
సుబ్బరాఘవయ్య (వెంకయ్య) మైనరు 
కావడం ఈ పరిస్థితుల వల్ల మా 
కుటుంబం ఆ వూరు వదలి పెట్ట వలసి 
వచ్చింది. మా పిన తండ్రి 
రామానాయుడు గారు జమి౯దారీ 
ఉద్యమంలోను, స్వాతంత్ర్య 
పోరాటంలోను మునిగి వున్నందువల్లనో, 
లేక మా. అన్న కరణీకం లెక్కలలో 
శిక్షణ పొంద వలసి వున్నందువల్లనో 
తెలియదు గాని, మా అమ్మ మానమ్మ 
ముగ్గురు పిల్లల్తో - మా అన్న, అక్క, 
చేను - మైపాడు కరణంగా వుండిన 
మా మేనమామ రాయసం రాఘవులు 
నాయుడు పంచన చేరింది. మేనమామ 


టట TO et 
<౬ 
OJ Wg, 
rT హాల: 
క ల్‌ 
పసల 


శ) కాపు వాత కాము ఆలు 


G63 
జీవితావలోకనం రచవడుపుకమించే ముందుగా. ఆరు- ప్రకరణాలతో గుర్తుకు వ్రాసుకున్న 


చిత్తు ప్రణాళిక 


cr 


అంకే మా అమ్మ సొంత అన్న 
తమ్ముడు కాదు; పెద్ద తల్లి 
కుమారుడు. 

రాఘవులు నాయుడు గారి కాపురం 
గంగపట్నం? ప్రొద్దున్నే మైపాడుకు 
వచ్చి సాయంత్రం తిరిగి పోయే వాడు. 
తన కొరకు వచ్చి పోయే వారి 
సౌకర్యానికి, ట్రాసుకోడానికి 


లెక్కలు 
వసతిగా _ కాబోలు మైపాడులో ఒక 
పూరిల్టుండేది. అందువల్ల మాకు మెయిన్‌ 
రోడ్డులో కుడి వైపుగా ఒక పూరి పాక 
వేయించాడు. ఆ ఇంటికి మరుగు అనేది 


లేదు; చుట్టూ తాటాకు దడి కూడా 
లేదు. ఇల్టు వీధి ఒకటిగా వుండేవి. ఆ 
నిరాధారపు పరిస్థితుల్లో ఆ మాత్రం 
నీడ, ఆదరణ దొరకడం మా భాగ్యమే 
అనుకోవాలి! 

ఇక్కడ మా నాయనగారిని గూర్చి రెండు 
మాటలు: చనిపోయే నాటికి ఆయన 
వయస్సెంతో తెలియదు, ఆయన 
మరణం సంవత్సరం తేదీ కూడా 
రామానాయుడు గారు ఒక నెల ముందు 
ప్రారంభించిన. "*  జమి౯దారీ 


కైత”లో ప్రకటింప బడిన వార్తవల్ల 
తెలిసికో గలిగాను గాని లేకుంటే దానికి 
ఆధారమే లేదు. 13.4.1930 తద 
సంచికలోని కవి వర్యుని మరణం అనే 
శీరికలో వచ్చిన ఆ వార్త ఇదీ - 
““పోట్టపూడి (గ్రామకరణమున్నూ, 
సహజకవితా ధురీణుడు అయిన 
నెల్లూరు బశ్వివాయుడు గారు ఈనెల 2 
తేది 12.30 గంటలకు గ్రహణ 
వ్యాధిచే మరణించిరి”” ఇందులో 
వయస్సు వెయ్యలేదు. ఆయన 
మరణించింది నెల్లూరులో? 
అంత్యక్రియలు జరిగింది పోట్లపూడిలో. 
వివాహమైన తర్వాత షుమారు పాతిక 
సంవత్సరాల లోపు జితించి 
వుంటారేమోనని నా వూవా. ఆ వార్తకు 
రామానాయుడు గారు ఒక కరణం 
మరణం అని కాకుండా, ఒక కవివర్యుని 
మరణం అని శిర్తిక పెట్టడంలోనే 
రామానాయుడు గారి దృష్టిలో మా 
తండ్రి ఒక కవే గానీకరణం కాచు. మా 
తండ్రి గారి కవిత్వం శ్రీనాథుని కవిత్వం 
వలె వుండేదని రామానాయుడు గారు 


ఎంతగా మురిసిపోయే వారో చెప్పలేను. 
రామానాయుడు గారు తన “జీవిత 
వోషాలు”లో రెండు పేజీలు మా 
తంజ కనక. బైశష్యాన్సి గూర్చి 
(వానుకున్నాడు. కళాప్రపూర్ణ డాక్టర్‌ 
మరుపూరు కోదండ రామరెడ్డి 
కిర్తిశేషుడు వై.బి. రెడ్డి వంటి ఆయనను 
బాగా ఎరిగిన పెద్దలెందరో ఆయన 
కవిత్వాన్ని _ గూర్చి. _ అత్యంతంగా 
శ్రఘంచేవారు. ప్రతి చిన్న సంఘటనను, 
వన్నివేశాన్ని ఆశువుగా కమ్మని 
పద్యాలలో చెప్పివాడని అంటారు. నాకు 
తెలిసేటప్పటికి మా తండ్రి గారి 
పద్యాలు గాని ఇతర వ్రాతలకు 
పంబంధించిన ఒక్క కాగితం ముక్క 
కాని దొరకలేదు. మా అమ్మనడిగితే, 
భద్రపరచలేక పోయాననే 
వివ్వహాయతను వ్యక్తం చేసింది. 
రామానాయుడు, కోదండ రామరెడ్డి 
గారల వోట మాత్రం కొన్ని పద్యాలు 
వెవే అదృష్టం మాత్రం లభించింది. మా 
తండ్రి ఎంత అభ్యుదయ భావాలు గల 
వాడంటే ఆయనకు వివాహమయ్యే సరికి 
మా అమ్మ నిరక్షరాస్యురాలు. అక్షరం 
చదవ గలిగేది కాదు. వ్రాయ గలిగేది 
కాదు. ఒక ఉపాధ్యాయుని నియమించి 
ఆమెకు చదువు నేర్పించాడు మా 
వాయన. వుత్త చదువేకాదు. మరొక 
అధ్యాపకుని ద్వారా ఆమెకు సంగీతం 
కూడా వేర్పించాడు. ఆమె ఎక్కువగా 


బ్రాయగలిగేది కాదు గాని భారత 
భాగవతాది వుద్రంధథాలను ధాటిగా 


రోజాల్లో తన ధర్మపత్నికి 


జ్ఞానం కల్లించడానికి 


గ 


ఇప్పుడు ఎందరు తమ 
భార్యల విద్య పట్ట ఆసక్తి 
చూపగలుగుతున్నారు? ఈ విషయంలోనే 
సిగ్గుతో తలవంచు కోవలసి వస్తుంది. 
నా భార్య లలితమ్మకు ఇంగ్లీషు, హిందీ 
నేర్చుకోవాలని ఎంతో అభిలాష వుండేది. 
జీవిత నిత్య పోరాటానికే కాలం 
సరిపోయినందు వల్ల నా ధర్మాన్ని 
నిర్వర్తించ లేక పోయాను. 
మా తండ్రి మరణానంతరం మా 
కుటుంబం మైపాడుకు చేరిందని 
చెప్పాను గదా! నాకు తెలిసిన తాలి 
బాల్యదశ అక్కడే. అక్కడ మేము 
నాలుగు సంవత్సరాలు వున్నట్లు 
జ్ఞాపకం. నాకు అక్షరాభాస్యం అంటూ 
జరిగిందో లేదో, జరిగి వుంకే ఎక్కడ 
జరిగిందో నాకు తెలియదు. మైపాడు 
ప్రాథమిక _ పాఠశాలలో ఓనమాలు 
దిద్దుకోవడం మాత్రం నాకు బాగా 
జ్ఞాపకం వుంది. చదువులో మొద్దునో 
ఏమో గుంట ఓనమలు దిద్దవలసి 
వచ్చింది. అది జిల్లా బోర్డు పాఠశాల? 
విశాలమైన ప్రాంగణం; చుట్టూ 
ప్రవారీగోడ? పెంకు కప్పు గలిగిన 
స్కూలు భవనం. 1931 ప్రాంతంలో 
నేను అక్షరా భ్యాసం మొదలు పెట్టిన ఆ 
స్కూలు భవన _ ప్రాంగణంలో 
1979-80 ప్రాంతంలో ఎం.ఎల్‌సి.గా 
ఆనాటి రెవిన్యూ మంత్రి క్రీ 
నేదురుమల్లి జనార్దన రెడ్డి, టూరిజం 
మంత్రి శ్రీమతి రోడామిస్తిలతో కలసి 
పాల్గొనే అవకాశం లభించింది: దాదాపు 
అర్థ శతాబ్దం తర్వాత కూడా ఆ 
స్కూలు భవనం ఎటువంటి మార్పు 
లేకుండా, చెక్కుచెదరకుండా 
యధాతధంగా వుండడం ఆశ్చర్యమే. ఆ 
రోజు అక్కడ సభావేదిక మోద కూర్చొని 
వుంటే, తల్లి ఒడిలో చేరిన 
అనుభూతితో పరవశం కలిగింది, 
మంత్రుల వుపన్యాసాలు, 
సభాకార్యక్రమాల మోద నాధ్యానం 
లేదు; నా మనసంతా బాల్య 
స్మృతులతో నిమగ్నమై పోయింది. 


స్మారకానుబంధం -2 


ఆ పాఠశాలలోని ఒక వుపాధ్యాయుడు 
నాకు ఈనాటికీ జ్ఞాపకం. ఆయనకు 
పాపిష్టి గూని; అందువల్ల గూని 
అయ్యవారనే వారు. ఆయన బహుశా 
నాలుగున్నర అడుగుల డపొడగరిగా 
వుంటాడు? చొక్కా వేసుకునే వాడు 
కాదు, గ్లాస్కో అంగవస్త్రం మాత్రం 
వుండేది. స్కూలు భవనానికి తూర్పు 
వైపు ప్రహరీ గోడ పాడవునాజామచెట్టు 
వుండేవి. సాయంకాలం ఆ చెట్ల 
సమీపంలోని ఆరుబయలులో కాసు 
పెట్టుకునే వాడు ఆ అయ్యవారు. 
జామచెట్టకు ఎన్ని ఆ పండ్లు వున్నా 
దొంగతనంగా ఎవ్వరూ కోసే వారు 
కాదు. గూని అయ్యవారు పండ్లు 
కోయించి పిల్లలకు పంచేవాడు. 
ఆహ్లాదకరమైన సముద్రపు గాలి. జామ 
ఫలవారం ఎంత ఆనందంగా వుండడే 
మరి! చదువు వల్లకాదు? జామపండ్డ 
పందారం వల్ల ఆ అయ్యవారు నా 
స్మృతిలో నిల్చిపోయేడేమో ననిపిస్తుంది. 
ఆయన సఫ్లాన్కులో కాఫీ డికాషన్‌ 
తెచ్చుకొని మా ఎదుకే తాగేవాడు? 
అవేమిటి అని అడిగితే కషాయం అని 
చెప్పేవాడు. ఆ రోజుల్లో అమలులో 
వుండినది ప్రజావైద్యం ఆయుర్వేదం 
కాబట్టి పోలిక సరిపోయింది. ఆ 
స్కూలులోనే మా అక్క రమణమ్మ 
ఐదవ తరగతి? ఆ తరగతిలోనే 
ఆడిగోపుల కోదండ రామయ్య అనే 
చేనేత కులానికి చెందిన అబ్బాయి 
వుండేవాడు. కోదండరామయ్య చాలా 
మంచివాడు. ముక్కుకు పోగు కూడా 
వున్నట్లు జ్ఞాపకం. నన్ను తన ఇంటికి 
తనుక పోయి అడుకునే చిన్న గూడు 
బండికి అవసరమైన, నూలు 
అయిపోయిన తర్వాత ఖాళీ అయిన 
చక్రాలు, రంగు రంగుల దారాలు 
ఇచ్చేవాడు. ఒక్కోసారి తానే బండి 
చేసిచ్చేవాడు కూడా. అడి గోపుల 
కోదండరామయ్య _ గారంటే మద్రాసు 
గిండీ ఇంజనీరింగు కళాశాల పుట్టినప్పటి 
నుండి అప్పటి వరకు ఏ విద్యార్థికీ 


23.7.19934 


= 37193 జమో౭౯రైతు శ్రీరామమూర్తి 


రానన్ని అత్యధిక మార్కులతో 
ప్రతిభావంతుడైన విద్యార్థిగా 
కిర్తిగన్నవాడు. మద్రాసులో కాపురం 
వుండి. వైద్యం నిమిత్తం అక్కడకు 
పోయే నెల్లూరీయులకు అనుపమానమైన 
సేవ జేసిన ధన్యజీవి కీశే. వాకాటి 
వీరారెడ్డి కోదండరామయ్య నెల్లూరు 
గర్వించ చగిన విద్యార్థి అని 
శ్రఘించేవారు. కోదండరామయ్య 
ఇంజనీరుగా రైల్వేలో చేరి ఛీప్‌ 
ఇంజనీరుగా కాబోలు రిబైరై, 
ప్తైదరాబాదులో స్థిరపడి కాలధర్మం 
చెందాడు. ఎవరిలో ఏ (ప్రతిభ ఎంతగా 
దాగి వుంటుందో చిన్నతనంలో 
తెలియదు గదా అని కోదండరామయ్య 
జ్ఞాపకాని 

అనిపిస్తూంటుంది. 
మైపాడులో ఎంతో మంది 
స్నేహితులుండేవారు. అందులో ఆ 
రోజుల్లో తాలూకా బోర్డు ప్రెసిడెంటు 
జేసిన కాకుటూరు లింగారెడ్డి గారి 


మేనల్లుని కుమారుడు రాఘవరెడ్డి నాకు 
సన్నిహితుడు. అతనిని బాబు అనేవారు. 
మాది పూరికొంప, వారిది రెండంతస్తుల 


భూరి భవనం. సంపన్న కుటుంబం. 
బాబు తండ్రీ అప్పుడు పాంటియాక్‌ 
కారుకొని అబ్బ అనిపించుకున్న వ్యక్తి, 
మిద్దె. మోద హాలంతా ఫర్షిచరుతో 
నిండి వుండేది. రివాల్వింగ్‌ ఛేర్స్‌ వగైరా 
లెన్నో వుండేవి. బాబుతో నాకు గాని, 
మాతల్లి అక్క విషయంలో వారింట్లోని 
పెద్దల మధ్యగాని అంతరాలు వుండేవి 
కావు. చాలా కలసి మెలసి వుండేవారు. 
నేను బాబుతోటి విశాలమైన వారి 
లోగిలిలో ఎప్పుడూ ఆడుకునే వారం. 
మా అమ్మ నా పట్ట కాస్త ప్రత్యేక 
(ప్రేమాభిమానాలు కనబరచేది. ఒకసారి 
రెండు కొత్త చొక్కాలు కుట్టించింది. ఆ 
Es ఇంగ్లండు నుండి" దిగుమతైన 

సీమ గుడ్డ తప్ప వేరొకటి వుండేది 
కావు. నాకు కుట్టించినవి మంచి పాప్టేన్‌ 
చొక్కాలు. ఒక రోజు వాటిలో ఒకటి 
తొడుక్కుని బాబు ఇంటికి పోయి, 


కొచ్చినప్పుడు ' 


చొక్కా తీసి ప్రక్కన పెట్టి, ఆటలలో 
నిమగ్నమై వుండినాము. ఆ సమయంలో 
ఆ చొక్కా కాస్త ఎవరో దొంగలించుకొని 
పోయారు. వుత్త ఒంటితో మొహం 
మాడ్చుకుంటూ ఇంటికి పోయాను. 
చాక్కా పోగొట్టుకొని వచ్చిన దానికి మా 
అమ్మ తెట్టినట్టు, కొట్టినట్టు జ్ఞాపకం 
లేదు. రాఘవరెడ్డి దేవాలయాల శాఖలో 
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా పని చేసి 
రొప్రైరై నెల్లూరులోనే వున్నాడు. పాపం, 
విధి వంచితుడై, అంత భోగభాగ్యాల 
మధ్య అతి గారాబంగా పెరిగిన బాబు, 
ఆఖరకు సామాన్యుడయ్యాడు. అతను 
ఈనాటికీ నాకు ఆ నాటి బాబుగానే 
అనిపిస్తాడు. సిరి ఎంత అస్థిరమైందో 
గదా! నారపరెడ్డి కోదండరామ రెడ్డ అని 
మరో "స్పెహతుడు. కోదండరామరెడ్డి 
బి.ఎ. ఆనర్స్‌ చదివి, వుద్యోగానికి 
పోకుండా వ్యాపార రంగంలో దిగి బాగా 
గడించి వృద్ధికి వచ్చిన పిల్లలతో 
స్థిమితంగా నెల్లూరులోనే వున్నాడు. 

మైపాడుకు బేసిస్‌ ఒక మైలు దూరంలో 
వుంటుంది. బేసిన్‌ అంటే బకింగ్‌హామ్‌ 
కాల్వమాద పడవలు ఆగే స్థలం 
అన్నమాట. ఆ కాల్వ దాటిన కొద్ది 
దూరంలో సముద్రం. పడమటి గాలి 
రోజుల్లో తాటాకును గుండ్రంగా చక్రంగా 
చుట్టి బేసిన్‌ రోడ్డు మోద వదిలితే 
చక్కని రోడ్డు కాబట్టి గాలికి అత్యంత 
వేగంగా పరుగెత్తేది? దాని వెనుక 
మేమూ పరుగెత్తేవారం. ఆ విధంగా 
రోజుకు ఎన్నిసార్డు పరుగెత్తేవారమో, 
రోజుకు మొత్తం ఎన్ని మైళ్ల పరుగు 
వుండేదో లెక్కలేదు. అదే విధంగా 
ఎవరో ఒకరిని ఆధారం చేసుకొని 
సముద్రానికి పోయి మునిగి ఒళ్లు ఆరిన 
తర్వాత ఇంటికి చేరుతుండే వారం. 
అప్పుడు అంతటి ధైర్యం ఎక్కడిదో 
మరి! నాకు గాలి పటాల పిచ్చి ఒకటి. 
పొంతంగా చేసుకొని ఎగుర వేస్తూ 
వుండే వాణ్ణి. ఎక్కడ తెరిగినా 
సకాలానికి ఇంటికి చేరుతుంటే మా 
అమ్మ ఏమో అనేది కాదు. ఒక రోజు 


* సాయంత్రానికి 


స్మారకానుబంధం -2 


ప్రొద్దున చద్దెన్నం తిని కొందరు 
పిల్లలతో బోసి పండ్లకని ఎక్కడో తిరిగి 
సాయంత్రం మూడుకో నాలుక్కో ఇంటికి 
చేరాను. మా అమ్మ వుతికి పారేసింది. 
అంతే, మళ్లీ ఎక్కడకూ పోయేవాణ్ణి 
కాదు. గోలీలు, బొంగరాల ఆటకు 
కూడా పోనిచ్చేది కాదు; చెడు 
స్నేహంలో పడి చెడిపోతానని ఆమె 
భయం. అందువల్లే ఆ ఆటలు నాకు 
రావు. 

ఆ రోజుల్లో మైపాడు పెద్ద భూజల 
మార్గ రవాణా కేంద్రం. నెల్లూరు 
వ్యాపారస్తులకు అవసరమైన సకల 
వస్తువులు మద్రాసు నుండిగాని, ఇతర 
చోట్ల నుండి గాని బకింగ్‌హామ్‌ కెనాల్‌ 
మోద మైపాడు బేసిన్‌కు చేరేవి. 
అప్పుడు లారీలు బొత్తుగా 
వున్నట్టులేదు. బేసిన్‌కు చేరే ఆ 
సరకుంతా రెండెడ్డ బండ్ల మోద 
నెల్లూరుకు రవాణా కావాలి. బండ్లవారు 
బండ్లను నరకుతో 
నింపుకొని వూరిలో నిలిపి, రాత్రి 
భోజనం అయిన తర్వాత నెల్లూరుకు 
బయలు దేరేవారు. రోజూ ఏ వంద 
రెండు వందల బండ్లో సరుకులు 
రవాణా చేస్తుండేవి. అదే విధంగా 
మద్రాసుకు పోవలసిన వస్తువులను 
నెల్లూరు నుండి బేసిన్‌కు చేరవేసేవి? 
చక్కెర బస్తాలతో పెద్ద బండ్లు వూళ్లో 
నిలిపి వుంకే, కాకి వెదురు గొట్టాలను 
బస్తాకు దూర్చి చక్కెరను పిల్చుకొనే 
వాళ్లం. తినే వస్తువు ఏది వున్నా అదే 
పనీ! 

వైపాడుక్ళు అప్పుడే ఒక సౌకర్యం 
వుండేది. అయితే ఒక్క బస్సు వచ్చి 
పోయేదనుకుంటాను. అందువల్ల నెల్లూరు 
ప్రయాణానికి గ్రామస్తులు ఒంటెద్దు 
బండ్ల మోద ఆధారపడేవారు. ఒంకొద్దు 
బండి బాడుగ పోను అర్థ రూపాయ; 
మునిసిపల్‌ లైసెన్సు లేనివై నందువల్ల 
పట్టణంలోకి వచ్చేవి కావు; గేటు 
వద్దన్నే.శ్యపై వేసేవారు. అక్కడ నుండి 
వేరొక బెండిలో టవున్‌కు చేరాలి. రాత్రి 


భోజనానంతరం బండి కడితే తెల్లవారే 
సరికి గేటు వద్దకు చేరేది. ఒక రోజు 
నేను మా అమ్మ బండిలో నెల్లూరు 
వస్తున్నాము. నిద్రా నమయం; మేమూ 
నిద్ర పోతుండినాము, బండి వాడు 
కూడా తూగుతూ పగ్గం ఎడమ వైపుకు 
వాడేమో, బండిపోయి మైపాడు 
కాల్వలో తల్లక్రిందులుగా పడిపోయింది. 
ఎవ్వరికీ దెబ్బలు లేవు, నన్ను 
కొత్తూరులోని మా మేనత్త వద్ద వదలి, 
మా అమ్మ వేరొక బండిలో ప్రయాణం 
కొనసాగించింది. 

మైపాడు రాజకీయంగా కూడా 
ప్రసిద్ధమైనదే. 1930లో ఉప్పు 
సత్యాగ్రహ ప్రధాన కేంద్రం అది. డాక్టర్‌ 
బెజవాడ గోపాల రెడ్డి, పుచ్చలపల్లి 
సుందరయ్య (ప్రభృత నాయకులెందరినో 
మొదటి సారి జైలుకు పంపిన 
స్వాతంత్ర్య పోరాట పుణ్యక్షేత్రాలలో 
ఒకటి అది. దువ్వూరు బలరామరెడ్డి 
గారు దేశభక్తుడు; స్వాతంత్ర్య పిపాస 
గలవాడు? ఆ వూళ్లో పెద్ద రైతు. 
ఆయన అండ వున్నందు వల్లనే అది 
సత్యాగ్రహ కేంద్రమైండేమో ననిపిస్తుంది. 
1988 ఏ(ప్రైల్‌లో ఉప్పునత్యాగ్రహ 
పునర్‌ప్రదర్శన జరిగినప్పుడు 
గోపాలరెడ్డి గారి చొరవతో 
ఉప్పుసత్యాగ్రహ జ్ఞాపక చిహ్నంగా ఒక 
స్థూపం కూడా నిర్మింప బడింది. ఆ 
స్తూప ప్రారంభోత్సవ సభలో ప్రదేశ్‌ 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ జలగం వెంగళ 
రావు, గోపాలరెడ్డి, వుత్సవ అధినేత 
నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారలు 
పాల్గొన్నారు. ఆ వుత్సవంతో సత్యాగ్రహ 
దినాల నాటి చైతన్య వాతావరణం ఆ 
రోజు వెల్లివిరిసింది. ఆనాటి సభలో 
సజీవంగా వుండిన ఉప్పు 
గోపాలరెడ్డి, దొడ్డ 


సత్యాగ్రహులు 
సుబ్బరామ రెడ్డి, మేనకూరు వీర 


రాఘవరెడ్డి గారలు సన్మానింప బడ్డారు. 
ఆనాటికి జీవించి వుండిన గూడూరు 
వాపీ గుద్దేటి వీర సుబ్రహ్మణ్యం గారు 
రాలేక పోయారు. ఉప్పు సత్యాగ్రహం 


మొదటి బట్టు సత్యాగ్రహి అయిన 
మైపాడు వాసి దువ్వూరు బలరామరెడ్డి 
గారు కూడా అనాటికి న్వర్గవాసి 
అయిపాయ్యాడు. 

మైపాడులో మా ఇల్లు, వీధి ఒకటిగా 
వుండేవని చెప్పాను గదా! మేము ఇంటి 
ముందు మంచాలు వేసుకొని పడుకునే 
వారం, భయం గియం వంటివేమా లేదు. 
అది 1933 నీ 1934 నో 
తెలియదు, ఒక రోజు అర్థరాత్రి 
సమయంలో ఒక కారు వచ్చిపోయింది. 
తెల్లవారే సరికి వూరంతా |ప్రాకిపోయింది. 
పోలీస్‌ వచ్చి దువ్వూరు బలరామ రెడ్డి 
పట్నం బాలిరెడ్డి గార్లను అరెస్టు చేసి 
తీసుక పోయింది అని. అప్పుడు 
ఎందుకు అరెస్టు చేసిందో తెలియదు 
గాని, తర్వాత తెలిసికున్నాను- 
మద్రాసు కుట్ర కేసులో వీరు 
ముద్దాయిలని, అందువల్ల అరెస్టు చేసి 
తీసుక పోయారని తెలుసుకొన్నాను. ఏ 
సంవత్సరమో గుర్తు లేదు గాని, ఒక 
రోజు సహ పంక్తి భోజనం జరిగింది. 
అంటరానితనం రాజ్యం చేస్తుండిన 
పాడు రోజులవి. ఆ భోబనానికి మా 
అన్న వెంకట సుబ్బ రాఘవయ్య 
హాజరయ్యారట. ' అంతే? మాకు 
సాంఘిక బహిష్కరణ ఎదురైంది. బావికి 
నీళ్లకు కూడా రానిచ్చేవారు కాదు. మా 
అంటి ప్రక్కనే కాకుటూరు లచ్చారెడ్డి 
గారి ఇల్లు వుండేది, వారిదీ పెద్ద రైతు 
కుటుంబం; విశాలమైన పెంకుటింటి 
భవంతి. ఆయన ఖద్దరు వేసుకునే 
వాడు, ఆయన సతీమణి కూడా 
వుత్తమురాలు. ఆ సమయంలో మమ్ము 
ఆదుకున్న వారు వారు; 
చిరస్మరణీయులు. 

మేము మైపాడుకు ఎందుకు పోయామో 
ఆ సంగతే మల్లీ ప్రస్తావించలేదు. మా 
అన్న కరణీకపు లెక్కలలో శిక్షణ 
పొందడానికి. ఆయన లెక్కలు 
నేర్చుకున్నాడో లేదో తెలియదు గాని, 
త్రాగుడు తప్పు ఎన్ని వ్యసనాలున్నాయో 
అన్నిటికీ ఆయన అలవాటు పడి 


స్మారకానుబంధం -2 


చీట్లాటలో అక్కడ “ప్రవీణ” పాస్‌ 
అయ్యాడు. ఇంటికి వచ్చే వాడు కాదు, 
ఆయన్ను వెతుక్కు రమ్మని మా అమ్మ 
నన్ను పురమాయించేది. ఒక రోజు 
శవాలయం గాలి గోపురం మోద 
ఆడుతున్నారని చెప్పారు. "పైకి 
ఎక్కడానికి ఒక పెద్ద మోకు 
జ్రేలాడుతుండేది. చిన్న వయస్సు, పెద్ద 
మోకు, ఎక్కువ ఎత్తు. చచ్చీ చెడి 
ఎక్కిపోతే అయ్యగారు అక్కడ 
ప్రత్యక్షం! చిన్న డబ్బో, అర్థణో చేతిలో 
పెట్టి అమ్మకు చెప్పు వద్దన్నాడు, 
డబ్బులు తీసుకున్నాను గాని మా 
అమ్మతో చెప్పకుండా వుండలేదు, నాటి 
నుండి 1971 లో ఆయన మరణించే 
వరకు ఆయనలో ఎటువంటి మార్పూ 
రాలేదు? ఆయనది నాకు నిత్యం 
సమస్యగా వుండేది. మైపాడులో వుండగా 
ఆయన వయస్సు 16 17 
వుండవచ్చు? ఆయనకు మా తండ్రి 
గారి కవనం అబ్బినట్టుంది? అప్పటికే 
పద్యాలు వ్రాసేవాడు. ఏం లాభం - 
దుర్వ్యసనాల వల్ల పూర్వ జన్మ సుకృత 
ఫలితమైన ఆ కవితా ధార వ్యర్థమై 
పోయింది. ఆ కవితా సరస్వతి ఆయన 
కుమారుడు డోలేంద్ర ప్రసాద్‌ను కూడా 
వరించింది కాని, బహు కార్యనిమగ్నత, 
శ్రద్ధాసక్తుల లేమి వల్ల ఆయనలోనూ 
అది వికసించడం లేదు. సృష్టి వైచిత్రం 
చూడండి - మా తండ్రి కవితా 
వారసత్వం మా అన్నకు, ఆయన 
కుమారుడికి సంక్రమించాయి గాని, నా 
పై గాని, నా కుమారుల పై గాని దాని 
ఛాయలు కూడా వడలేదు. 

మేము మైపాడులో వుండగా 
నెల్లూరులోని వినాయక _ సినిమాకు 
మొదటి చిత్రం వచ్చింది. సావిత్రో 
మరేదో! అప్పుడు నెల్లూరులో 
అదొక్కకే సినిమా హాలు, క్రొత్తహాలు 
కూడా వుండిందో లేదో తెలియదు. ఒక 
రోజు మా అమ్మతోటి పెద్ద బండిలో ఆ 
మొదటి టాకీక్‌ పోయాను. బండి నిండా 
జనం. కొత్తగా టాకీ రావడం ఆ 


23.7.1993 జ్య 


a 


ఆ కొలు 


| 
1 
ళ్‌ 


ణా 23.7.1993 జమో౭౯రైతు శ్రీరామమూర్తి 


రోజుల్లో గొప్పు వింత, హాలు చిన్నది? 
(గ్రేక్షకులు తండోవ తండాలు. టాక్‌ 
రాకముందు. మూగ సినిమాలొచ్చేవి. 
ప్రస్తుతం పాత పోష్టాఫీసు.. రోడ్డులో 
పెలిఫోన్‌ ఆఫీను వున్న చోట “కృష్ణ 
సినిమా" అనే థియేటర్‌ వుండేది. తెర 
మోద బొమ్మలు కనబడుతూంకే తెర 
ముందు ఒక వ్యక్తి నిల్చోని రన్నింగ్‌ 
కామంకురీ గా ఆ దృశ్యాలను 
వివరిస్తూండే వాడు. మూగ సినిమా, ఆ 
పిమ్మట తొలి టాకీ చిత్రం చూడ 
గలగడం అపూర్వమైన అనుభూతి, 
అనుభవం. 

+++ 


సంవత్సరం ఏదో గాని, మైపాడు 
తర్వాత మజిలీ నెల్లూరు 1934, 35, 
36 వుండవచ్చు. అప్పుడు జమో౭౯రైతు 
కార్యాలయం పొగతోటలో వుండేది. 
అక్కడ కొంజేటి వారి కొట్టు అని 
భవనం ఒకటి వుండేది. ముందు 
భాగంలో. ఆఫీసు, ప్రెస్సు, వెనుక 
భాగంలో మా కాపురం. తర్వాత 
కరణాల వీధిలోని ఒక అద్దె కొంపలోకి 
మారాము. పోట్టపూడి నుండి మైపాడుకు 
పోయే మధ్య కాలంలోనో మరెప్పుడోనో 
బౌత్తుగా జ్ఞాపకం లేదు గాని, ప్రస్తుతం 
జిల్లా (కైజరీ వెనుక ప్రస్తుతం జిల్లా 
పౌరసంబంధ శాఖాధికారి కార్యాలయం 
వున్న భవనంలో పొణకా వారు వుండే 
వారు. ఆ భవన ప్రాంగణంలోని 
సర్వెంటు క్వార్టరో లేక మరేదో ఒక 
సెంకుటింటి భాగంలో మేముండే వారం. 
అప్పుడు దీన్నిబుట్టే వూహించుకోవచ్చు. 
కుటుంబ స్థితిని. _అక్కడున్నప్పుడే 
బారకాసులో లంగర్‌ ఖానాకు పడమరగా 
ఒక వీధి బడి వుండేది. ఆ బడికి పలక 
బలపంతో పోతుండినట్లు బాగా జ్ఞాపకం. 
ఆ స్కూలు అధిపతి ముఖం ఎప్పుడూ 
తీక్షణంగా వుండేది? చెయ్యి కూడా 
దుడుకే! ఇప్పటికీ శిథిలావస్థలో ఆ ఇల్లు 
అట్లాగే వుంది. ఆ దారిన 
పోయేటప్పుడంతా నేను చదివిన బడి 
గడా అనే అభిమానంతో పొరపాటున 


స్మారకానుబంధం -2 


జర్నలిస్ట్‌గా తన భాషా పరిజ్ఞానాన్ని చిన్న తనంలో చాది పోసిన సరన్వతిగా. శ్రీరామమూర్తి 
గారు ధన్యవాదాలు తెల్పిన కవయిత్రి జయలక్ష్మమ్మగారితో (కుర్చీ వెనుకకూర్చున్నామె, 
చిన్న నాటి ఫోటో) 


కూడా చూడకుండాపోను. పాగతోటలో 
వున్నప్పుడు స్కూలు, చదువు వున్నట్లు 
లేదు. అక్కడ ఆ చిన్న వయస్సులోనే 
జమో౯రైతుతో గాఢమైన అనుబంధం 
ఏర్పడి, పత్రికకు సంబంధించిన అన్ని 
విభాగాలనూ నిత్యం పరిశిలిస్తుండడం, 
ఆ విధంగా అవి కంఠస్తం చేసిన 
పాఠాల వలె నా మనసులో నిల్చి 
పోవడం జరిగింది. 

కరణాల వీధిలో కాపురం వున్నాము, 
అప్పుడు మా విన తండ్రి 
రామానాయుడు గారి పోషణను 
కుంటాను. ఆయనతో మా అమ్మకు 
సరిపడేది కాదు. ఆమెకు ఆస్తిపాస్తులు 


లేకపోయినా 'పెండ్లికాక ముందు, 
వివాహానంతరం మా తండ్రి పోషణలో 
బాగా ట్రతికారామె. కాస్తధారాళమైన 
చెయ్యి? ఇతరులకు కాస్త పెట్టే 
గుణం. కోపము, నోరు కొంత ఎక్కువే. 
కాని అవి తాత్కాలికమే. మనసు 
నిర్మలం, నిష్కల్మష స్వభావం. ఆమెతో 
వచ్చిన లోపమంతా __ పరిస్థితుల 
కనుగుణంగా _ మారలేక _ పోవడమే! 
మంచి రోజుల వలె కాని రోజులలో 
కూడా జరగాలను కోవడం, సర్దుబాటు 
తత్వం కాకపోవడం ఆమెలోని పెద్ద 
లోపం, మా చిన్నాయనది దిన భత్యపు 
వ్యవహారం. యానాదుల వలె ఏ పూట 


కాపూట నిత్యావసర వస్తువులు 
తెచ్చుకోవాలి. అందులో కూడా పొదుపు. 
మొలగొలుకు బియ్యం బదులు ఎగ్రకేనరి 
బియ్యం తినమనేవాడు. ఆయన ఆ ఎర్ర 
అన్నాన్నే ప్రీతిగా తెనేవాడు. కాని ఆమె 
మనను ఆ నిర్చంధాలకు సమ్మతించేది 
కాదు. పాలు మోగడ నెయ్యి ఇష్టం 
వచ్చినట్లు తిన్న మనిషిని ఎగ్రకేసరి 
తినమంకే ఎట్లా సమాధాన 
పడుతుంది? ఆమే న్యూవతగా 
అవమానంగా భావించేది. మా పిన 
తండ్రి మాద అదే ఆమె మంట. 
ఆయనతో తగువు పెట్టుకొనని పూట 
వుండేది కాదు. అది ఆయనకు 
మామూలై పోయింది? వింటుండిన 
మాకూ అలవాటై పోయింది. అట్లనే 
రోజులు దొర్లిపోయాయి. న 

కరణాల వీధిలో వుండేటప్పుడు నేమ. 
మా అక్క రమణమ్మ, మా పిన తల్లి 
కుమారుడు పార్తపల్లి వెంకట రమణయ్య 
ముగ్గురం మండపాల వీధిలోని 
నరసయ్య ఎయిడెడ్‌ న్కూలుకు 
పోయేవారం. అ స్కూలులో ఒకటవ 
తరగతి నుండి ఐదవ తరగతి వరకు 
వీడవ తరగతి వరకూ వుండేది. మొదటి 
మూడు తరగతులు మంగలి వీధి చివర, 
ఆచారి వీధిలో కలిసే సమీపంలోని ఒక 
ఇంట్లో వుండేది. తక్కిన తరగతులు 
మండపాల వీధిలో ప్రస్తుతం 
రాఘవేంద్రస్వామి గుడి వున్న భవనంలో 
వుండేది. నేను రెండవ తరగతి; 
వాల్లిద్దరు ఐదవ తరగతి అనుకుంటాను. 
మా అక్కకు నెల్లూరు మునిసిపల్‌ 
గరల్స్‌ హై స్కూలు 
పధానోపాధ్యాయినిగా పనిజేసి రిటైరైన 
రత్పమ్మ ఆ స్కూలులో సహపారఠి. 
రెండవ తరగతి తర్వాత నన్ను డబుల్‌ 
ప్రమోషన్‌లో నాల్గవ తరగతికి వేశారు. 
ఆ న్మూలులో బోధన గాని, క్రమశిక్షణ 
గాని “అద్భుతంగా వుండేవి. 
అధికంగా వుండేది. ఆ స్కూలు 
మేనేజరు నరసయ్య గారు ఎంత వరకు 


వాడో ఏమోగాని, 
స్కూలును మాత్రం కడు సమర్థంగా 
నిర్వహించేవాడు. మోకాల్ల దిగు వరకు 
ఎత్తికట్టుకునే అతి నాజూకైన గ్లాప్కో 
ధోపతి, తెల్లం పాప్పెయిన్‌ ఫుల్‌ షర్టు 
ముక్కుకు బంగారు పోగు, సన్నగా 
పొడవుగా వుండిన నరసయ్య గారి 
రూపం సజీవంగా ఈనాటికీ కండ్డ 
ముందు నిలుస్తుంది. అక్కడ నాల్గవ 
తరగతిలో నెల్లూరు జిల్లా భూగోళం 
వుండేది. ఆనాడు ఆ భూగోళంలో 
చదువుకున్న జిల్లా సమగ్ర రూపం నా 
బుర్రలో ఇప్పటికీ పదిలంగా వుంది. 
జిల్లాలోని నదులు, పెన్నా ఉపనదులు, 
కొండలు, వైసర్గిక స్వరూపం వగైరాలన్నీ 
సమగ్రంగా అందులో వుండేవి. కనిగిరి 
రిజర్వాయరు కంటే అప్పుడు మోపాడు 
రిజర్వాయరు ప్రముఖంగా పేర్కొన 
బడేది. మ్యాప్‌లో చూపబడేది. మోపాడు 
రిజ్వాయరు ఈనాడు దుస్థితి పాలై 
పోయింది. ఆ స్కూల్లో చదివిన ఆ 
రెండు సంవత్సరాలలోనే _ కాపువీధి, 
చిన్న బజారు, దానికి అటు ఇటుగా 
వున్న సందులు, మార్కెట్టు వగైరా లన్నీ 
పచారు చేసినట్టు గమనం. 
ఆ సమయంలో మా అమ్మది కఠినమైన 


శిక్షణే. బడికి పోయి రావడం, ఇంటికి స్మ 
a 
చిండబ్బిస్తె ఎగిరి గంతు వేసేది? 


కావలసిన బయట పనులు చేయడం 
తప్పు ఇంకెక్కడికీ పోవడానికి, కడకు 
ఆడుకోవడానికి గూడా అంగీకరించేది 
కాదు. మా పిన తల్లి కుమారుడు 
రమణయ్య అనే, ఆయన నాకంటే 
రెండేళ్లు కాబోలు పెద్దవాడు తల్లి 
లేదు? ఒక్కడే బిడ్డ? తండ్రి 
గారాబంగా చూచుకునే వాడు. ఆయన 
కాస్త తులిపి. గోలీలాటలో ప్రవీణుడు. 
ఎడమ చేతో గురి చూచి గోలిని 
గోలితో కొట్టాడంకే అది ముక్కలు 
కావలసిందే! ఒక రోజు నన్నూ 
గోలీలాటకు తీసుక పోయాడు? నాకు 
గోలీ పట్టుకోవడానికి కూడా చేతవచ్చేది 
కాదు. రాక పోయినా ఆడి వచ్చాను. 
గోలీలాటలో పిల్లల మధ్య తగవులు 


స్మారకానుబంధం -2 


సహజం. నేను గోలీలాడ డానికి 
పోయినట్లు మా అమ్మకు ఎట్టానో 
తెలిసింది. పట్టుకొని వుతికి పారేసింది. 
అంతే; ఆ తర్వాత ఆ ఆటకు 
పోయేవాణ్లి కాదు. చిన్న వాణిని 
కాబోలు, మా అమ్మకు నా పట్ల కొంత 
ప్రత్యేక అభిమానం. మా అక్క, మా 
పిన తల్లి కొడుకు రమణయ్యకు కాణీ 
యిస్తే, నాకు అర్థణా ఇచ్చి వారితో 
చెప్పువద్దనేది? బయటకు పోయిన 
తర్వాత వారికి చెప్పివేసే వాణ్ణి, వాళ్లు 
మా అమ్మ పక్షప్తాతానికి ఆమెతో 
మారాం వేసుకునే వాళ్ళు. నేను ఆ 
చిన్న వయస్సులోనే అబద్ధం చెప్పలేక 
పోయేవాణ్లి. కాని, మనసులో ఏదీ 
దాచుకోలేక పోయేవాణి. ఆ రెండు 
గుణాలు ఎంత నష్టదాయకమో ఆ 
తర్వాత తెలిసి వచ్చింది, ఆ రోజుల్లో 
కాణీ (చిండబ్బు) విలువ ఎంతో 
తెలుసా?  చిండబ్బుకు మూడు 
రువ్వలు? రువ్వకు సెనగ వుండగాని, 
మసాల వడ గాని, మరేదైనా గాని 
ఒకటొచ్చేది- అంటే కాణీకి 
మూడన్నమాట. రెండు చిండబ్బులు 
అర్థణా. అర్థణా నాణెం రూపాయి 
ప్రమాణంలో " కల్తీలేని రాగితో చేయ 
బడి వుండేది. కొనుక్కోడానికి 


అర్థణా అంటే ఇంకెంతో వూహించండి. 
గంతులేసే వాలీ, 


అర్థణా ఇస్తే 
ఇప్పుడు రూపాయికి కూడా వస్తు 
రూపంలో దాని విలువ వుండదు. 


ఆ సమయంలో నా హృదయాన్ని ఒక 
సంఘటన కలిచి వేసింది? దాన్ని 
యిప్పుడు తలచుకున్నా చెప్పలేని బాధ 
కలుగుతుంది. మా మేనత్త కుమారుడు 
- పురిణి వెంకట రమణయ్య - 
గూడూరులో చదువుకుంటుండే వాడు? 
అప్పుడు ఫోర్తు ఫారం అనుకుంటాను. 
"పేదరికం. కాబట్టి మా చిన్నాయన 
రామానాయుడు గారు ఆయనకు 
ఎవరింటి వద్దనో భోజనము వసతి 
ఏర్పాటు చేశాడు. ఆయన ఒక రోజు 


23.7.1993 3 


ఆ.7.193 జమా౯రైతు శ్రీరామమూర్తి 


స్‌ ఛార్జీకూడా లేదేమో, 24 మెట్ల 
మధ్యాహ్నం భోజనం 
మా ఇంటికి వచ్చాడు. 
అస్వతంత్రత, ఆత్మాభిమానం, 
పెట్టమని మా అమ్మను 
అప్పుడామె అన్నం 
తినమని పిలువలేదు. ఆకలితో నకనక 
లాడుతూ, దీనంగా వుండిన ఆయన్ను 
చూచినపుడు నా మనస్సు అల్లల్లాడి 
పోయింది. ఆయన ఆకలికి ఓర్చుకో 
గలిగాడు గాని నేను మా అమ్మ 
నిరాదరణను సహించలేక పోయాను. 
నాకై నేను చొరవ తీసుకొని మా 
అమ్మతో. చెప్పాను? ఆమె ఆయన్ను 
పిలిచి అన్నం పెట్టింది ; నా మనసు 
శాంతించింది! వచిన ఆడబిడ్డల సహజ 
పోరు, కనీస మానవత్వాన్ని కూడా ఎట్టా 
మంట కలుపుతుందో గదా 
అనిపించింది! సంఘటనను ఈనాటికీ 
నేను మరచిపోలేకున్నాను. ఆయన 
ప్రభుత్వోద్యోగంలో చేరి తాసిల్హారుగా 
రొటైరై, _ కీర్తోమడైనాడు కూడా! 
రమణయ్య నిజాయితీ వరుడు, నీతి 
వంతుడు, నిష్కపటి, ఆ అనర్హతల 
వల్లనే వుత్తచేతులతో, తర్వాత కూడా 
అవసరం కొద్దీ ఒక కంట్రాక్టరు వద్ద 
దూరప్రదేశంలో పనిజేయవలసి వచ్చి 
అనారోగ్యం _ పాలైనాడు. ఆయనది 
జాలిగుండె, ఆయనంకే నాకు చెప్పలేని 
జాలి, గౌరవములు. ఈనాటికీ రోజు 
కొక్కపారైనా మనసులో మెదలు 
తుంటారు. 
కరణాల వీధిలో వుండగా మా యింటి 
ప్రక్కన శ్రీహరి నాయుడు గారని ఒక 
అమానా వుండేవాడు. మితభాషి 
శాంతస్వభావి. బహుసంతాన వంతుడు. 
ఆయనకు అందరూ కూతుళ్లే? ఒకే ఒక 
కొడుకు, పేరు రామమూర్తి నా 
వయస్సే వుంటుంది. మేము అక్కడ 
వుండగానే ఆ అబ్బాయికి టైఫాయిడ్‌ 
జ్వరం - వచ్చి చనిపోయాడు. ఒక్క 
కొడుకు కావడంతో వారి కుటుంబం ఒక 


శోకసాగరమైంది. అంత మంది 


పిల్లలుంటే ఆ అబ్బాయి మాదనే 
మృత్యువు కు ఎందుకు కన్ను పడాలి? 
దేవుడనే వానికి అంత అసూయ ఎందు 
కుండాలి? సమాధానం దొరకని శేష 
ప్రశ్నలివి. శ్రీహరి నాయుడు వరనాథ 
భక్తుడు? కరణాల వీధి నుండి 
ఎప్పుడు ఎందువల్ల నివాసం మార్చాడో 
గాని, (ప్రస్తుతం హరనాథ పురంగా 
పిలువబడే చోట మొదటి ఇల్లు 
ఆయనదే అంటారు? దానికి ఆయనే 
హరనాథపురంగా నామకరణం 
చేశాడంటారు. శ్రీహరి నాయుడు 
పోయాడు; హరనాథ పురం శాశ్వతమై 
విస్తరించి పోతున్నది! 


స్మారకానుబంధం -2 


ప్రస్తుతం గాంధీ విగ్రహం సమోపంలో, 
స్వతంత్ర పార్కు వడమర చివరన 
వున్న వెంగళరావు షాపుల కాంస్పెక్సు 
స్థలంలో ఒక కాల్వ వుండేది. బహుశా 
దాని పేరు మల్లపు కాల్వ. ఆ కాల్వ 
గట్టున గంగిరేగు చెట్ల వరున వుండేవి. 
వాటికెదురుగా రోడ్డుకు పడమరగా 
యునైటెడ్‌ బస్‌ సర్వీస్‌ ఆఫిసు, “షెడ్డు 
వుండేది. ఆ బస్సులన్నీ గంగిరేగు చెట్ల 
క్రింద వుండేవి. ఆ రోజుల్లో యుబి.ఎన్‌ 
(౮.3.5) నెల్లూరులో " ప్రధానమైన 
మోటారు రవాణా సంస్థ. రంగనాయకుల 
పేటలో ఆండాళ్‌ బస్‌ సర్వీస్‌ పేరిట 
మరో బస్‌ సంస్థ వుండేది. నజీరియా 


(కడి చివర ) 


[రాపూరులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తోటి విద్యార్థులతో కలసి తీయించుకున్న ఫోటో 


జమా౯రైతు శ్రీరామమూర్తి 


బస్‌ సర్వీస్‌ అప్పుటికి అసలు వుండినదో 
లేరో తెలియదు యు.బి.ఎస్‌, 
(U.B.S.) ఆండాళ్‌. సర్వీసులు 
అదృళ్యమై, అవన్నీ నజీరియా 
హస్తగతమై మహబూబ్‌ _ ఖాన్‌ను 
నెల్లూరులో గుత్త బస్‌ యజమానిగా 
వెలుగులోకి తెచ్చాయేమోనని జ్ఞాపకం. 
ఇందిరా భవన్‌ రోడ్డు (క్రొత్తవాలు 
రోడ్డు) అప్పుడు. చిన్ని ఇంటర్నేషనల్‌ 
హోటల్‌ వున్న చోట పాడుబడ్డ రైస్‌ 
మిల్లు ఒకటి వుండేది. ఆ శిధిలాలు 
అన్ని రకాల వ్యసనాల వారికి నిలయం. 
చిన్న పిల్లలకు ఆ పాడు బడ్డ రైస్‌ 
మిల్లు ఆంటే భయం. మా అన్న 
ఆక్కడ చీట్లాడే వాడు. అక్కడ దయ్యం 
వుంది. రావద్దు అని ఆయన నాతో 
ఒకసారి చెప్పాడు. మా అమ్మ ఆయన 
ఎక్కడున్నాడో వెతికి తీసుక రమ్మన్నది. 
పోవడానికి భయం; పోక తప్పలేదు. 
బిత్తర బిత్తర గానే పోయాను. 
వుండినాడు? కాని లేడని చెప్పమంటూ 
నా చేతిలో కాణీయో, అర్థణో పెట్టాడు. 
సంబరం కలిగింది. మో అన్న “వద్ద 
ఉబ్బులేమో తీసుకున్నాను? మా 
అమ్మతో ఫలాని వున్నాడు. 
రాలేదు అని బాను. తరువాం 
ఏమైందో నాకు తెలియదు, 
ఆ భూత శిదెలాల నుండి ఇంటికి తెరిగి 
వచ్చేటప్పుడు యు.బి.ఎస్‌, బస్సులుండే 
గంగిరావి చెట్లవద్ద కుక్కలు కొట్టాడు 
కుంటూ నా మోద పడ్డాయి. ఒక కుక్క 
వన్నో, గోల్లో నాకు గుచ్చుకుంది. అది 
కుక్క పన్ను గాటని, విషమని భావించి 
మా చిన్నాయన రామానాయుడు గారు 
'పెద్దాముపత్రీలో ఇంజక్షవ్‌లు. చేయించు 
టీఘన్నాడు. పెద్దాసుపత్రి అంటే 
pets రోడ్డు పడమటి చిట్ట చివర, 
ఆఫిసు “అనుకొని 
ap వుండేది. ఆస్పత్రే ఆ వైపు 
ఓవుస్‌కు హద్దు, మేముండిన కరణాల 
నుండి అక్కడకు కనీసం రెండు 
మైళ్లు వుంటుంది. నడిచి పోవాలి, నడిఎ 
రావాలి మంచి ఎండ, అప్పుడు ౧క్షాలు 


ముససిపల్‌. 


లీవు. జట్కాలు, ఒంటెద్దు 
టవుస్‌లో మరొక రవాణా సౌకర్యం 
లేదు. బట్కాకు బాడుగ ఎవరిస్తారు? 
అందువల్ల ఆచారివీధి, శిఖరం వారి 
వీధి, చిన్నబజారు. గెడ్డంగి వీది గులా 
హాస్పిటల్‌ రోడ్డుకు చెరి ఆకు,శకు 
చేరడం అడ్డదారి. నేను, నాకు తోచు 
మా పిన్నమ్మ కుమారుడున్నాడే - ఆ 
పార్షపల్లి వెంకట రమణయ్య 14 
రోజులు పెద్దాస్పత్రి కొలువు చేశాము. 
కుక్క మందు ఇంజక్షన్‌ సిరంజి, సూది 
చూస్తేనే భయమేసేది, బొడ్డు దగ్గర 
పొట్టమోద ఒక రోజు ఇటు, పెక. రోజు 
అటు చేసేవారు, ఇప్పుడు గొడ్డుకు 
చేసే సూది కూడా అంత మొరటుగా 
వుండదు. ఇంబక్షన్‌ చేయించుకొని సడిచి 
ఇంటికి మహా బాధాకరంగా 
వుండేది 

కుక్క కాటుకు ఆ కఠిన 
పథ్యం, ఇంట్లో మా అమ్మ "పథ్యాన్ని 
ఖచ్చితంగా అమలు జరిపేది. . నూనె, 
ఆవాలు వగైరాలు నిషే( మేము 
ఆస్పత్రి నుండి తెరిగి కల ఎడు 
గిడ్డంగి వీధిలో చిరుతిండి పదార్థాలు 
అమ్మే బండి వుండేది. నా తోటి వచ్చే 
మా సోదరుడు రమణయ్య వద్ద 
ఎప్పుడో డబ్బులుండేవి, తల్లిలేని బిడ్డ 
కాబట్ట ఆయన తండ్రి పుష్కలంగా 
ఇచ్చేశాడు. నా వద్ద చిల్లిగవ్వ వుండేది 
ఆయన ఆ బండిలోని 
పదార్థాలలో పులిహోరా కొని 
ఇచ్చేవాడు. ఇద్దరం తిన, వీధి 
కుళాయిలో నీళ్లు త్రాగి ఇంటికి చేరే 
వాళ్లం, ఇంట్లో పథ్యం? వీధిలో స్వేచ్చ 
అన్నేమాట! ” 

నాకు చిన్నతనంలో ఎప్పుడూ మా పిన 
తల్లి వూరు పార్షపల్లెలో కుక్కకరిచింది. 
ఎడమ చెయ్యి మోచేతి వద్ద లోపలి 
వైపు రెండు పరు లోతుగా 
డిగండినట్లున్నాయి. ఇప్పటికి ఆ 
మచ్చలు నా చేతికున్నాయి. అప్పుడు 
ఇంజక్షన్లు గింజక్షన్లు వున్నట్లు లేదు. 
నల్లేరు నలగగొట్టి చిండబ్బు గాయం 


బంట్లు తప్పు 


రావడం 


రోజుల్లో 


కాదు. 


స్మారకాసుబంధం -2 


మోద పెట్టి దాని “పైన నల్లేరు వుంచి 
కట్టుకట్టేవారు. మానిపోయేది. అప్పుడు 
ఆ నాటు వైద్యంతో నయమయ్యేది. 
ఇప్పుడు 14 బదులు 7 ఇంజక్షన్లు? 
ఏ. ప్రభుత్వ ఆస్పత్రిలో కాక ప్రైవేటు 
ర్ల వద్ద కూడా చేయించుకునే వెసలు 
బాటు వుంది. ఆ వైద్యం ఇటివల మరీ 
నవ నాగరికమైంది. మన దేశంలో 
తయారయ్యే వాక్సీన్‌ సరిగా పని 
చేయడం లేదని, పది పన్నెండు వందల 
రూపాయల వ్యయంతో విదేశాల నుండి 
దిగుమతైన మందు వాడుతున్నారు. 
పేదవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో సాదా 
కుక్క మందుకు కూడా గతె వుండడం 
లేదు? కలిగిన వారికి ఇంపోర్ట్‌డ్‌ 
వాక్సీన్‌! నల్లేరు వైద్యంతో బ్రతికున్న 
వారు వున్నారు? వేలు ఖర్చు 
పెట్టుకున్న వారు పోతున్నారు. అంకే 
ఆయుస్సున్న వారు చిట్కా వైద్యాలతో 
నిక్షేపంగా వుంటున్నారు? లేని వారు 
క్షణంలో పోతున్నారు. పేదవారి ప్రాణం 
మొండిది? సంపన్నుల ప్రాణం ఆతి 
సున్నితం అన్నమాట! 
పాత పెద్దాసుపత్రి భవనం ఆస్పత్రిగా 
కట్టింది కాదు. మునిసిపాలిటీకి 
సంబంధించి మరేదో వుపయోగానికి 
కట్టబడింది. ఏటి గాలి, చెట్ల నీడ ఆ 
ప్రాంగణ మంతా చల్లగా వుండేది. 
వార్డులలో ఫ్యాన్లు కూడా అవనరం 
లేదన్నట్లుగా వుండేఏ. ఆ పాత భవనం 
అప్పట్‌ జనాభాకు సరిపోయేదేమో! 
అక్కడే డి.ఎం.ఓ. ఆఫీసుకూడా. మిద్దె 
మోద ఆఫీసు. డీ.ఎంఓ. అంటే ఆ 
రోజుల్లో జిల్టాలోని ప్రభుత్వ 
అన్న స్ప్రులన్నింటిక " అధిపతి? 
'పెద్దాస్పత్రికి సూపరింటెండెంటు, 
అందువల్ల డి.ఎం.ట. "రోజూ విజిట్స్‌కు 
వచ్చే వారు కాదు? వారానికో, పది 
రోజులకో వచ్చేవారు. ఆయన వార్డులకు 
వస్తున్నాడంటే సిబ్బందికి భయం; 
పారిశుధ్యం మొదలు అన్నీ సక్రమంగా 
వుండేటట్లు జాగ్రత్త పడేవారు. ఇప్పుడు 
సిబ్బందికి సూపరించుండెంటు కాదు 


23.7.1999 


౫7.1993 జమా౯రైతు శ్రీరామమూర్తి 


కదా, సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ 
మంత్రి వస్తాడన్నా లక్ష్యం లేదు. కాలం 
మనుషుల మానసాలలో తెచ్చిన చెడు 
మార్పు ఇది! అన్సత్రిలో రోగులకు 
మంచి ఆహారం ఇచ్చేవారు. ఇప్పటి వలె 
బూజు పట్టిన రాజై కాదు, ఘుమఘుమ 
లాడుతూ తినా నాలనిపించేది. రాజ్బలోకి 
బూరా నీళ్ల పాలు 
కాదు. చిక్కని పాలు. ఆస్పత్రిక పాలు 
సరఫరా చేసేవారు తమ ఆవులను గాని, 
బరైలను 
తోలుకొని వచ్చి. 

సమక్షంలో పిండి పోసి 

దానికిగా ప్రత్యేకంగా ఒక షెడ్డు కూడా 
వుండేది, కొల్తలలో 
వుండవచ్చునేమో గాని, నీళ్చ 
వారు కారేమోనని నా అభిప్రాయం. 
అన్నము, కూరలు కూడా 
కొందరురోగులకు పెస్టేవారు. అప్పుడూ 
విమర్శలు లేకుండా పోయేవి కాదు. 
ఆస్పత్రి మందులు అమ్ముకున్నారనే 
మాట మాత్రం వినబడేది కాదు. 
"పెద్దాసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్లే గాక, 
టవున్‌లోని సీనియర్‌ ప్రైవేటు" డాక్టర్లు 
కూడా వచ్చి తమకు" శేటాయించెన్‌ 
వార్డులలోని రోగులను చూచి, చికిత్స 
సూచించి పోయేవారు. కుబేర్‌ సింగ్‌, 
కొండూరు రామకృష్ణ మూర్తి, అల్లాడి 
అనంత నారాయణ వగైరా డాక్టీర్లందరూ 
ఆస్పత్రి డాక్టర్లుగా వ్యవహరించేవారు. 
నా కుక్క కాటుతో ప్రారంభమైన ఈ 
అంశం ఇప్పటికే నిడివై పోయింది. 

శంకు స 


చక్కెర పెస్టైవారు. 


గాని 


మోసం 


కలిపే 


+ నన్ను నెల్లూరు నుండి రాపూరుకు బదిలీ 
చేశారు మా చిన్నాయన రామానాయడు 
గారు. అప్పటికి మా అన్నకు కరణీకం 


వుద్యోగం వచ్చి, మా కుటుంబం 
క పోయి వుండాలి. అందు 

వల వుంటుంది నా బదిలీ. రాపూరులో 
మౌ మేనమామ కుమార్తె జయలక్ష్మి 
వుంది? పెనుబల్లి "చెంచు వెంకట 
సుబ్బయ్య గారి భార్య. భార్యా భర్తలు, 
ఆయన సోదరి- ఆమె "పెద తల్లి, ఆమె 


తల్లి = నల్లురుండే కుటుంబం అది, 
ఆయనకు సేద్యం. వుండేది. పైగా 
ఏపూరు కరణీకం. నెను అక్కశుండిన 
ప్రాథమికోన్నత పాఠశాలలో 5 వ 
తరగతి చేరాను, గ, 7 తరగతులు 
కూడా అక్కడే. అంటే మూడేళ్ల పాటు 
రాపూరులో మకాం అన్నమాట, 

స్కూల్లో చదువు ఒక ఎత్తైతే ఇంట్లో 
జయలక్ష్మి గారి బోధన శిక్షణ మరో 
ఎత్తు. ఆమెకు అనారోగ్యం, నెల్లూరు, 
మద్రాసు డాక్టర్హందరిక్‌ చూపించి 
ప్రయోజనం లేక ఆరోగ్యం కుదుట 
పడుతుందనే ఆశ వదలి పెట్టి వూరిలోనే 
వుంటుండినది. ప్రఖ్యాత ఆయుర్వేద 
వైద్యుడు ఆచంట లక్ష్మిపతి గారి 
మందులు కూడా 'సేవించింది. అన్నం 
తింటే ఇందేది కాదు కాబట్టి ఆవు 
మీదనే ఆధార పడి 
లలితోపాస 


పాల కాఫీ ఆహారం 
వుండేన. ఆమె 
పూజలు పురస్కారాలు 
వైద్యుల మోద శః 
ననుకుంటాను. ఆమె బగి 
చూడలేదు. అయ్యవారి ద్ద 
చదువుకోలేదు, పూర్వ జన్మ సుకృతమో 
ఏమో స్వయంకృషితో పండితురాలైంది. 
సహజ కవియిత్రి, అఖండమైన (ప్రజ్ఞ, 
అసాధారణమైన పట్టుదల, 
అసాధారణమైన ఆత్మవిశ్వాసం, 
నునస్రైర్యం, రెప్పపాటు కాలాన్ని 
కూడా వృధా పుచ్చకుండడం, 
స్వతంత్రత, _ వ్యక్తిత్వం ఆమోలోనే 
చూడాలి. నిరాహారం, _ వూపిరాడని 
వుబ్బసంతో దేహం శుష్కించి పోయినా, 
పరిస్తితులు దయనీయంగా 
పరిణమించినా, “మనశ్శాంతి లోపించినా 
తుది శ్వాస వరకు. - 1979లో కన్ను 
మూసే వరకుణ ఆమె లోని విశ్వాసం 
సడలలేదు, అధైర్యం చోటు చేసుకోలేదు. 
డేవుడా మనిషా అనిపించేది. 
భారత భాగవతాచి 
ప్రబంధాలు, శతకాలు 
నాలుక మోద వుండేవి. 
ఆధ్యయనం చేసి, 


కుటుంబ 


ఆమెకు 

మెసాకావ్యాలు, 
సకలం... ఆమె 
శబ్దరణ్నాకరం 


స్మారకానుబంధం -2 


ఆయుర్వేద వైద్య. పరిజ్ఞానాన్ని “సైతం 
పొందింది. ప్రమాణంగా ఏదో ఒక 
పద్యమో, శ్లేకమో వుదహరించ కుండా 
మాట మాట్లాడేది కాదు. ఎప్పుడూ 
నలుగురు పిల్లలకు చదువు చెప్తుండేది. 
ఆమెకు మాట్లాడే సరస్వతి అంటే 
అత్యుక్తిగా వుంటుందేమో గాని, నా 
అభిప్రాయంలో అది సహబాక్తే. 
ఎగలంతా స్కూలుకు పోవాలి? 
అంగడికి అనేక సార్లు తిరగాలి ; 
ఇడుగు దొడుగుగా ఇంటి పనులు 
చేయాలి? నీళ్లు చేది పోయడం, అంట్లు 
తోమడం? లవు రోజుల్లో సేద్యపు 
మందటకం పోవడం? వేకుపున, రాత్రి 
తెనుగు చదువుకోవడం - మరొక 
ఆలోచనకు. పోకుండా _ ఆస్కారం 
లేకుండా రోజు గడిచి పోయేది? ఎంత 
ఎక్కువగా పనో, అంత ఎక్కువగా 
తిండి కూడా! మరచాను - ఒక్కోసారి 
పశువులను మంద వుండే స్థలానికి చేర్చి 
రావడం, సాయంత్రం ఇంటికి తోలుకొని 
వచ్చి కట్టియడం కూడా చేయవలసి 
వచ్చేది. "ఏ పని _ చేయాలన్నా 
లేక పోవడం, శ్రమ. విలువ 
లోనే తెలియ రావడం 


అభిజాత్య 


భాగవతమో, మరౌకటో చదువుతుంకే 
ఆమె అర్థం చెప్తుండేదీ. నునుచేకిత్రలోని 
పెద్ద వచన భాగాన్ని కూశా కంఠస్థం 
చేసి అప్పజెప్పవలసి వచ్చేది. ""అది 
మాతుంగ లవంగ స 
అంటూ అటవీకర - నాను గూర్చి 
మనచరిత్రలోని వచనం చదవాలంకే 
నోరు తిరిగేది కాదు. సంస్కృత 
భూయిష్టమైన దీర్ణమైన వడ్డునమపాలతో 
కూడిన పద్య గద్యాలు చదవ గలిగిన 
వయస్సా అది? అయినా తప్పేది కాదు. 
అమరం శ్లోకాలు నోటికి వచ్చేవి. సుమతి 
శతకం సరేనరి అనుకోంచే; దాశరథి 
శతకం వంటి శతకాలు కూడా అమె 
కంఠస్థం చేయించింది. అర్థం తెలియక 


పోవడమే కాదు, చదవడం కూడా రాదు, 
కష్టంగానే వుండేది! అంతే కాదు 
పగలంతా బడి, ఇతర పనులు చేసి. 
రాత్రి - వేకువ గంటల పర్యంతం 
పకనం అంటే ప్రాణాగికొచ్చేది! ఆమె 
కఠినంగా మాట్లాడేది కాదు? 
సౌమ్యంగానే వ్యవపరించి, చదువులో 
చాచే” ఆ చిన్న వయస్సులో, ఆ 
వూహ తక్కువైన వయస్సులో, ఆ 
గ్రంథాల ప్రాధాన్యత విలువ తెలియని 
వయస్సులో మూడేళ్లలో నాకు అంత 
చదువు నూరి పోనింది ఆమె? ఆసక్తి 
అభిరుచి కల్గించింది. ఆనాడు ఆమె వద్ద 


గారని మరొక ఉపాధ్యాయుడు, 
టి.ఎ.బి.ఇడి,, ఆ 

ఈయనొక్కడె ననుకుంటాను. మనిషి 
పొట్టి, ఖద్దరు వేసుకునే వాడు. 
బడికివచ్చి నాలుగక్షరాలు చెప్పి, 
సృహన్నుఖంతో గంట కోసం ఎదురు 
చూచే అధ్యాపకుల వంటివాడు కాదు శ్రీ 
శేషగిరి రావు, చక్కని విద్యాబోధనే 
కాకుం విద్యేతర కార్యకలాపాలతో కూడా 
విద్యార్థులను నిమగ్నం చేసేవాడు. 
జాగ్రఫీ వంటి సబ్జెక్టులు శాశ్వతంగా 
తలలో నిల్చిపోయే టట్టుండేది ఆయన 
బోధన. విద్యార్థుల చేత పెద్ద సైజులో 


బహుశా 
స్కూలుకు 


స్మారకానుబంధం -2 


మోదకు పోయే వారందరికీ అదే నీటి 
ఆధారం. శేషగిరి రావు గారు ఒక సారి 
స్కాట్టను ఆ కొండ మదకు తీసుక 
పోయారు. కొండ మోదకు కాలిబాట, 
చుట్టూ అడవి, ఆ అడవుల్లో చిరుత 
పులులుంటాయని చెప్పేవారు. నేనూ 
పోయాను. ఆ వుత్సాహంలో ఎత్తు, 
అడవులు, పులుల భయం మననుకే 
రాలేదు. కొండ క్రింద అడవిలో రేగు 
వంటి పండ్ల చెట్టు ఎం విగా వుండేవి. 
స్కాట్లు స్వేచ్చగా ఆ చెట్ల మాద పడి 
ఓపికున్నంత వరకు తీవ జేబులో 
పస్తేంత వరకు 


నింపుకున్నాము. 


నాకు తల్లీ తండి గురువు దైవం 


నా సర్వం జమో౭౯రైతే'! 


(1980 స్వర్థొత్సవ సంచిక నుంచి పునర్ము ద్రితం) 


చదువుకున్న తెనుగు తప్ప, తర్వాత 
ఆంత సాధన ఎరుగను- తెలుగులో 
ఈనాడు ఈ నాలుగు మాటలు 
'త్రాయగలు తున్నానంకే ఆ మహాతల్లి 
చలువే. నా విద్యా బుద్దులకు 
పునాదియైన శ్రీమతి జయలక్ష్మమ్మ 
నాకు ప్రాతః కరణీయురాలు. 

ఆక బడి సంగతికి సుబ్రహ్మణ్యం 
గారని ఒక సాధు స్వభావి. గట్టిగా 
మాట్లాడలేని సౌమ్యుడు, పిల్లలో బెట్టు 
కల్లించుకోలేని ఆశక్తుడు హెడ్మాస్టరు. 
అనంతయ్య గారు మరో టీచరు. 
సన్నగా చెలాకీగా ముఖంలోనే 
కరకుదనం, సమర్థత ప్రతి బింబించే 
టీచరు ఒకరుండేవారు. "పేరు 
సుబ్రహ్మణ్యం గారిదైనా (ప్రధాన 
నోపాధ్యాయుడు ఆనంతయ్యగారనీ 
విద్యార్థు లనుకునేవారు. శేషగిరి రావు 


మ్యాపులు గీయించేవాడు; అట్టాస్‌లో 
వున్నట్లు రంగులు వేయించేవాడు. నేను 
గీచిన మ్యాపులు - రెండు మూడు 
అన్నిటికంటే బాగున్నాయని వాటిని 
స్కూల్లో... గోడకు. తగిలించాడు. 
వ్యాసరచన, వక్తృత్వం, సాంస్కృతిక 
కార్యక్రమాలు కూడా అయన కొత్తగా 
ప్రవేశ పెట్టాడు. అన్నిటికంటే ఎన్న 
దగింది. సంఘ సేవ పట్ట అనుర్త 
కల్గించడం శేషగిరి రావు గారు స్కూల్లో 
స్కౌట్‌ సంఘాన్ని ఏర్పాటు చేశాడు; 
వారి చేత స్కౌట్‌ యానిఫారం వగైరాలు 
సమకూరే టట్లు చేశారు. రాపూరు 
సమిపంలో మాసుంసాహెబ్‌ కొండ 
ఒకటుండేది. అక్కడొక దర్గా, ప్రతి 
బేస్తవారం ప్రార్థనలు వుండేవి. ఆ 
కొండలోని ఒక బిలంలో స్వచ్చమైన 
మంచి నీరు వూరుతుండేవి, ఆ కొండ 


రాపూరులో ముస్లింలు అధికంగా 
వున్నారు? అక్కడొక కోట కూడా 
వంది. అక్కడ పీర్త పండుగ చాలా 
వేడుకగా జరిగేది. జనాన్ని ఎక్కువగా 
ఆకర్షించేది. ఆ పండుగలో. ప్రజల 
సేవకు శేషగిరి రావు గారు మా 
స్కాట్లను వినియోగించే వారు. 
స్కాటుగా పోయానే, లేక మా 
బంధువులతో పోయానో గాని 193 
లో  " అనుకుంటాను సపెంచలుకోన 
సందర్శించాను. మూడు కొండల మధ్య 
వున్న ఆ క్షేత్రాన్ని మరలా చూచే 
అవకాశం ఈనాటికీ కలుగలేద్దు. చదువు, 
సంఘసేవ పట్ల కూడా అభిరుచి 
కల్గించిన శేషగిరి రావు గారంకే నాకు 
వుండేది. నేను 
సంపాదకుడుగా 

స్కూలు 


చాలా గౌరవంగా 
జమా౯రైతు 
వున్నప్పుడు హై 


23.7.19933 


* 237.1993 జమా౯రైతు శ్రీరామమూర్తి 


హెౌడ్మాస్టరుగా శేషగిరి రావు నా వద్దకు 
వచ్చారు. దీర కాలం తర్వాత ఒక 
ఆత్మీయుణ్లి కలును కొన్నంత సంబరం 
కలిగింది. నంక్షిప్రంగా రాపూరులో నా 
పాఠశాల జీవితం ఇదీ! 

రాపూరులో నాకు ఎందరో 
స్నేహితులుండేవారు. పేదవారు. పెద్ద 
రైతు కుటుంబాల వారు కూడా 
వుండేవారు. నాకు చిన్న పెద్ద అనే 
తేడా అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు, 
మెము కొందరం విద్యార్థులం ఒక 
టీచరు వద్దకు ట్యూషన్‌కు పోయేవారం. 
మాకు రెండు గ్రూపులు, దాయాదులైన 
ఏటూరు శంకర రెడ్డి, ఏటూరు కృష్ణారెడ్డి 
వేర్వేరు గ్రూపుల్లో వుండేవారు. 
కృష్ణారెడ్డిది కాస్త దుడుకు స్వభావం, 
శంకర రెడ్డి వుపాయశాలి. నేను శంకర 
రెడ్డి ఒక పక్షం. ఒక రోజు ట్యూషన్‌ 
నుండి తిరిగి వచ్చేటప్పుడు ఏదో 
తగాదా పడి కృష్ణారెడ్డి నా మాద 
చెయ్యి చేసుకున్నాడు. నా చేతిలో 


'సిరాబుడ్డి వుండినది. మూత లేనందు 
వల్ల జైలు అడ్డం పెట్టి వుండినాను. 
కృష్ణారెడ్డిని నేను తిరీగి కొట్టకుండా 
సిరాబుడ్డికి వున్న వ్రేలు తీసివేశాను ; 
సిరాతో ముద్దయి పోయాడు. పాపం, 


మంచి శిల్కు చొక్కా. వేసుకొని 
వుండినాడు; పాడైపోయింది. తర్వాత 
తగాదాలు పరోక్షంగా సాగేవి. నేను ఒక 
అరటావు తెల్లకాగితాన్ని మడచి నాలుగు 


పేజీలు చేసి, వార్తా పత్రికలో వలె 


పేజీని కాలంలుగా విభజించి నా 
అమిత్రుడైన కృష్ణారెడ్డి వంటి 
సహపాఠుల మోద _ ధ్వజమెత్తుతూ 
వ్రాసేవాణ్ణి. ఆ (వ్రాత పత్రికకు నేను 
ఏదో పేటి కూడా పెట్టుకున్నట్లు గుర్తు. 
జర్నలిజం అంశ నాలో ఆ 
చిన్నతనంలోనే వుండి రాపూరులోనే 
బీజం పడిందేమో ననడానికి ఈ 
సంఘటనను వివరించ వలసి వచ్చింది. 
నేను రాపూరుకు చేరిన రోజు 1937 
ఎన్నికల పోలింగు దినం? 1939 లో 
రాపూరును వదిలాను. అప్పటికి 


జమా౯రైతు వుద్యోగిగా వుండిన మా 
అక్క భర్త తూపిలి పార్థసారధి గారిని 
నా తోటి రాపూరుకు తోడుగా పంపాడు 


మా చిన్నాయన. 
శ 4 


నా హై న్కూలు చదువు గూడూరులో 
ప్రారంభమైంది. జమో౯రైతు గుమాస్తాగా 
వుండిన పార్థసారధిగారు నేను హై 
స్కూలులో ప్రవేశించే సమయానికి మా 
అక్క భర్త అయ్యాడు. ఆయన 
స్వగ్రామం గూడూరు. అక్కడ ఆయన 
తల్లి తమ్ముడు వుండినారు. మా 
చిన్నాయన తెలివి గలవాడు కదా. నేను 
తనకు భారం కాకుండా సారధి గారి 
ఎదాన తోశాడు. మా అన్న అప్పటికి 
పోట్టపూడి కరణంగా వుండినాడు? 
బాగా సంపాయించేవాడు. న్యాయంగా 
నా బాధ్యతా ఆయన వహించి వుండ 
వలసింది. ఆయన లోకం ఆయనది; 
ఆయన సొసైటీ ఆయనది; అటువంటి 
వాడు ఇటువంటి బాధ్యతలు ఎట్టా 
నిర్వహించ గలుగుతాడు? సారథి గారు 
అప్పుడు నెల్లూరులో వుండేవాడు? 
తర్వాత మా అక్కతోటి కాపురం 
గూడూరుకు వచ్చి, గూడూరు 
పంచాయితీ యూనియన్‌ _ బోర్డులో 
గుమాస్తాగా చేరాడు. అప్పుడు మేజర్‌ 
పంచాయితీల కంటే పెద్ద వాటిని 
యూనియన్‌ బోర్డు అనేవారేమో. 
గుమాస్తాగా చేరాడు. నా భోజనాదికాలు 
వాళ్ల ఇంటిలోనే. 

అప్పుడు జిల్హా బోర్డు హై స్కూళ్లలో 
కొత్తగా" చేరేవారికి ప్రవేశ 
పరీక్షలుండేవి- ఫస్టు ఫారం నుండి 
నాల్గవ ఫారం వరకు పరీక్షలు 
నిర్వహించేవారు. నేను రాపూరులో 
ఏడవ తరగతి పాస్‌ అయివుండినాను. 
Ea స్కూలులో మూడవ ఫారం పరీక్షకు 
కూర్చొని వుండవచ్చు. రాపూరు చదువు 
వల్ల నాకు ఫోర్తు ఫారం ప్రవేశానికి 
కూడా స్పాండర్లు వుందని, ఆ పరీక్షకు 
కూర్చో వలసిందిగా చాలా మంది 
ప్రోత్సహించారు. కాని నేను స్వతంత్రుణ్ణి 


స్మారకానుబంధం -2 


కాదు కదా? సారథి గారు నన్ను 
మూడవ ఫారంలో కాకుండా పునాది 
వుంటుందని రెండవ ఫారం పరీక్షకే 
కూర్చోబెట్టారు. అక్షరాలు వచ్చీరాని 
వాడు కూడా పాస్‌ అయ్యే పరిక్ష అది. 
రెండవ (ప్రపంచ యుద్ధము, నా వున్నత 
విద్యా ప్రారంభం దాదాపు ఒకేసారి 
తటస్థించాయి. 
హై స్కూలు పాత భవనం ప్రక్కన 
తుంగ కప్పు కలిగిన పెద్ద పూరిల్లు 
వుండేది. మా కాసు అందులో జరిగేది. 
(ఇక్కడితో ఆపు కథను అనంఖ్రూర్తిగా 
వదలోకాడు శ్రీ రానురామూర్తి గాడ. 
దీనికి. (్రందిన్తన్ల రెండు వ్యాసాలు 
కలివి బదువుతుంజే ఆయన జీవత 
గమనం అధమౌతుంది ) 

+++ 
జమా౯రైతుతో నా అనుబంధం - నేను 
1948లో సవాయ సంపాదకుడుగా 
చేరినప్పటి నుండేకాదు; నా చిన్న 
తనంనుండి కూడా పత్రికతో వీడని 
బంధమే వుంది. 
నేనప్పటికి ఐదవ క్లాసులో కూడా 
చేరలేదు. పాగతోటలో జమోన్‌రైతు 
ఆఫీసు; అందులో ఒక భాగంలో మా 
కుటుంబం. అందువల్ల నా కాపురం 
ప్రొద్దస్తం జమోనరైతే. ఆడుకునే 
వయస్సు అయినా రామా 
నాయుడుగారు . ఒక్క క్షణం ఊరకే 
వుండనిచ్చేవారుకాదు. ఏదో ఒకపని, 
శక్తికి తగిన పని చేయాల్సిందే. పనికి 
ఎరగా ప్రొద్దున్నే అర్హణా ఇచ్చేవాడు. ఆ 
ఆకర్షణతో దినమంతా ఆఫీసులోనే 
కనిపెట్టుకొని వుండే వాణ్ణి. పేపర్తకు 
అడ్రసులు, బిళ్ళలు అంటించడం 
మొదలు, పత్రికలు మడవడం వరకు 
అన్ని పనులూ చేస్తుండేవాళ్లి. అంతే 
కాదు శుక్రవారం పత్రికలు తీసుకొని 
విధుల్లో అమ్మే వాటి 3 ఎంతో కొంత 
కమోషన్‌ ఇచ్చేవాడు అంతటితో 
సరిపోదు. బిల్లులు తీసుకొని తెరిగి 
చందాలు వసూలు చేయాలి. టవు౯లో 
నేను తొక్కని జమో౯రైతు చందాదారు 


గడపలేదంకే అతిశయోక్తికాదు. నాకు 
బాగా జ్ఞాపకం వుంది కాని. అప్పుడు 
పెల్లవాళ్డి కాబట్టి. తమ వద్దకు 
చందాలకు  వచ్చినే వాణీ నేనేనని, 
బహుశా అప్పుడు ఒక్కరికి కూడా 
తెలియదనుకుంటాను. పెద్ద మిష౯ాని, 
డ్రైడిలోొని ఆ రోజుల్లో ఎలక్రిక్‌ 
మోటార్లతో పనిజేసేవి కావు. మిషనూ 
మనిషి తెప్పేవాడు, (క్రైడిలూ మనిషి 
వేసేవాడు. మిష౯ త్రిప్పడం అందరికీ 
సాధ్యమైన పనికాదు యానాదులే దానికి 


పడుకునేవాళ్టు; తెల్లవారి ఆరుగంటలకు 
ముందే వులిక్కిపడి లేచి స్టిక్కు 
ప 

పట్టుకునేవాళ్లు. 

బ స 
పత్రిక అచ్చయ్యే మిష౯కూడా అంతే, 
రాత్రింబవళ్లు పనిచేస్తుండ వలసిందే. 
అప్పుడు పత్రిక 16,20,24 
పేజీలతో వెలువడేది. 1934, 1937 
ఎన్నికల సమయంలో  నస్లిమెంటులు, 
గిప్లిమెంటులు వుండేవి. అంతపని 
వోత్తిడి వున్నప్పుడు. చేతితో తిప్పే 
మిషను ఇరవై 


నాలుగు గంటలు 


స్మారకానుబంధం -2 23.7.1993 


రామానాయుడుగారు 
శ్రిప్పేవారు. చందా 
వ్రాసేవారు; బిళ్లలు అంటించే వారు; 
వర్కర్హందరితో బాటు కూర్చుని పత్రికలు 
మడిచేవారు. అప్పుడు కటింగ్‌ మిషన్లు, 
ప్రూఫ్‌ మిషన్లు లేవు. అసలే లేవో, 
వుండీ కొనలేక జమా౯రైతుకే లేవో 
నాకు తెలియదు. డబుల్‌ డెమ్మో 
"సైజుకు వుండే న్యూస్‌ ప్రింటును మడిచి 
డెమ్మా సైజుకు కత్తితో కోయాలి; 
సమయానికి మనిషి లేనప్పుడు మిష౯ 


చక్రం పట్టుకొని 
దార్హ అడ్రసులు 
5 


F 


1951 లో నెల్లూరు వచ్చిన గవర్నరుతో. నెల్లూరు జర్పలిస్టులందరూ కలసి తీయించుకున్న ఫోటో, శ్రీరామమూర్తి 
(గారు కుడి వైపు చివర కుర్చీలో వున్నారు 


తగివవారు. ఇప్పటివలె ఎనిమిది గంటల 
పనికాదు. గంట కొట్టడానికి ముందే 
చేతులు కడుక్కొని పోవడానికి సిద్దంగా 
వుండడంకాదు; వర్కర్లు. సిబ్బంది 
కూడా ఇరవై నాలుగు గంటలూ 
పవిచేసేవాళ్లు. ఎప్పుడు భోజనం 
చేపేవాల్లో, "ఎప్పుడు నిద్రపోయేవాల్లో, 
ఎన్ని రోజుల కొకసారి ఇంటికి పోయే 
వాళ్లో _ చెప్పలేము. నాకు లీలగా 
జ్ఞాపకం, పట్టలేనంత నిద్ర వచ్చేవరకు 
పనిచేస్తూ, "ఇక నిలబడలేక చింపిరి 
కాగితాలు (చిరుచాపలుకాదు) పరచుకొని 


ఆడకుంటే, ఆరోజుల్లో పత్రిక ఎట్టా 
వచ్చివుండేది? అన్ని సౌకర్యాలు కలిగిన 
ఈనాటివలె ఆనాడు పత్రిక ఒక గంట 
కూడా ఆలస్యం అయ్యేది కాదు. 
వర్కర్లు, సిబ్బంది ఒక్క కుటుంబంగా 
ఎంత శ్రద్ధా భక్తులతో పనిజేయందే, 
అది ఎట్లా ాధ్యమో వూహించండి! 

వ యానాదులు షిప్పు! ల వారీగా 
త్రిప్పేవారు. యానాది పది “నిమషాలు 
"సేద  తీర్చుకోడానికో, బీడి ముక్క 
కాల్చుకోవడానికో పోతే, ఆ పది 
నిమిషాలు వృధా పోతుందని, 


నడుస్తూవుంకే అది ఆగిపోకుండా 
నాయుడుగారు తానే కాగితాలు కోసి 
అందించేవారు. ఒక గ్యాలీ కంపోజ్‌ 
పూర్తి అయితే, వర్కర్లు వేసి ఇవ్వడం 
ఆలన్యమవుతుందని, తానే కాగితం 
తడిపి, ఇంక్‌ పూసి, (ప్రూఫ్‌ వేసుకొని. 
చేతితోనే గాలికి ఆరబెట్టుకొని. చూచి 
ఇచ్చేవారు. ధైస్‌లో, ఆఫీసులో, 
సంపాదక విభాగంలో అన్నిట్లో ఆయన 
చేయి వుండేది. అందుకే 
నాయుడుగారనేవారు- సంపాదకుళ్ణి, 
మేనేజర్ని, గుమాస్తాని, స్వీపర్ను అన్నీ 


- 


23.7.1993. జమా౯రైతు శ్రీరామమూర్తి 


నేనే అనేవారు. అందులో అతిశయోక్తి 
ఏమోలేదు. స్వీవరు రాకుంటే, 
నాయుడుగారే చిమ్మడం నేను చూశాను. 
రామానాయుడుగారిది అతి నిరాడంబర 
జీవితం. ఒక పంచ. ఒక చొక్కా. ఒక 
తుండుగుడ్డ వుండేవి. స్నానం చేసి, 
వాటిని తానే వుతుక్కొని, ఆరిన తర్వాత 
తొడుక్కునేవాడు. ఆయనకు. పడుకొనే 
దానికి మంచపుకుక్కి కూడా వుండేది 
కాదు ఒక వెదురు వేళ్ల మంచం, 
నేలఖీ ఒక అడుగు ఎత్తున మనుషులు 
పడుకోడావడానికి 'యోగ్యంకానిది 
ఒకటుండేది. దానిమోద పడకగిడక 
కూడా వుండేది కాదు. దిండుకూడా 
వేసుకునేవాడుకాదు. నాయుడుగారి 
వ్రాతకు కేబిలు కుర్చీ కూడా వుండేవి 
కావు చాప, దానిమాద కరణం 
డెన్కువంటి చిన్న వ్రాతబల్ల మాత్రం 
వుండేవి. తన స్వంత సుఖానికయ్యే 
వ్యయం పత్రికకే పెట్టాలనేది ఆయన 
ఆకాంక్ష;అందుకోసం కఠినమైన జీవితం 
అనుభవంచేవాడు. ఆయన 
అవివాహితుడు. ఒక్కడే. రూములో 
వుండేవాడు; అది ఆఫీసుకు కాస్త 
దూరంగా వుండేది, ఒక వైపు 
జమా౯దార్ల భయం, ఇంకొక వైపు 
రాజకీయ ద్వేషం, మరొక వైపు నిశిత 
నిర్మాగమోటపు విమర్శలవల్ల ఏర్పడే 
ఆగ్రహ ఆవేశాలు... ఇన్ని ప్రతికూలాల 
మధ్య, అవి మనసులో లేనట్లు, జంకు 
గొంకు లేకుండా ఒంటరిగానే 
వుండేవాడు, ఒక సారి మునిలాల్‌ అనే 
సర్కిల్‌ ఇ౯ స్పెక్టరనుకుంటా, ఆయన్ను 
కొట్టించడం జరిగింది. అట్లనే ఇంకొక 
పారి డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి 
కూడా మర్యాదగా జమా౯రైతుకు వచ్చి 
ఆయనపై దౌర్జన్యం జరిపించాడు. 
దౌర్జన్యాలు, బెదరింపులు, నోటిసులు, 
కేసులు... ఆయన ఎన్నిటిని 
ఎదుర్కోవలసి వచ్చిందో చెప్పలేము. 
ఇవేవీ ఆయన్ను నిరుత్సాహ పరచలేదు, 
భయపెట్టలేదు. ఆయన _ మార్గాన్ని 
భంగవరచలేదు. నిత్యసూతనోత్సాహంతో, 


సహజ వజోవిధవంతో, 
చతురోక్తులతో 
నడిపేవారు. 
“జమా౯రైతు' _ పరిస్థితి ఆర్థికంగా 
దినగండంగానే వుండేది. జీతాల సంగతి 
దేవుడెరుగు, వర్కర్ల తిండికి, టిఫి౯కు 
కూడా డబ్బులుండేవికావు $; ఏ 
ఫారానికాఫారం, ఏపూటకా పూట న్యూస్‌ 
ప్రింటు తెచ్చుకోవలసి వచ్చేది. 
శుక్రవారం వస్తే పత్రికలు పోస్టు 
చేయడానికి బిళ్లలది ఒక సమస్య 
భగవంతుడు సమయానికి ఎవర్ని 
పంపుతాడా అని ఎదురు చూచిన 
రోజులు. మా మరుపూరు పిచ్చిరెడ్డిగారనే 
వారు- శుక్రవారం రామానాయుడికి 
కనపడాలంటే భయం; నేనుకూడా 
ముఖం తప్పించేవాణ్లి అనేవాడాయన. 
క్షణక్షణం ఒక గండంగా, ప్రతి నిమిషం 
ఒక సవాల్‌గా పరీక్షగా పత్రికా నిర్వహణ 
చేయవలసి వచ్చేది రామానాయుడుగారు. 
ఒక సారి ఒక పెద్ద రాజకీయ నాయకుని 
తమ్ముడైన. రెడ్డిగారివద్ద ముప్పయ్‌ 
రూపాయలు చేబదులు తీసుకున్నాడట; 
అతను పరువుతీశాడని చెప్తుండేవారు 
రామానాయుడుగారు. అటువంటి 
ముప్పయిలు ముప్పయ్‌ _ వేలయినా 
రామానాయుగారి రుణం తీర్చుకోలేని 
కుటుంబీకుడా రెడ్డిగారు. 

నాయుడుగారు చందా వసూళ్లకు 
పల్లెలకు తానే పోయేవాడు; చందాలు 
వసూలు చేయడం, కొత్త వార్పి 
చేర్చించడమేకాదు- 
పత్రిక ప్రాతకూడా సాగించేవారు. బస్సు 
రావడం ఆలస్యమైతే, రోడ్లో చెట్టుక్రింద 
కూర్చొని వ్రాసుకునే వారు. ప్రాథమిక 
పాఠశాల విద్యార్థిగా నేను రాపూరులో 
వున్నాను. ఆయన ఒకసారి వచ్చారు; 
వేకువన నాలుగు గంటలకు లేచి, క్రింద 
చాపవేసుకొని, లాంతరు ముందు, 
పరీక్షకు వెళ్లే స్టూడెంటులాగా 
ప్రాసుకుంటున్నారు. తాను పల్లెలకు 
పోయినపుడు. అక్కడి _ పరిస్థితులు 
సమస్యలన్నిటిని “నా సంచార డైరీ” 


ఉమిర్శనాత్మక 
పత్రికను నిండుగా 


సందుచూచుకొని * 


అనే శీర్షిక (క్రింద వ్రాన్తుండేవారు. 
ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, 
రామానాయుడుగారు ప్రతిక్షణాన్ని, (ప్రతి 
జెన్సు శక్తిని ప్రతి వనరును 
జమా౯రైతు కోసం ఏవిధంగా 
వెచ్చించారో పాఠకుల దృష్టికి 
తేవడానికే. 

తానెంత కఠినమైన, _ క్రమబద్దమైన 
జీవితాన్ని గడిపేవారో తనకు 
సంబంధించినవారు కూడా ఆ విధంగానే 
వుండాలని రామానాయుడు గారు 
ఆశించే వారు. ఆయన క్రమశిక్షణ 
అనుభవించిన వారికే తెలుస్తుంది. 
తెల్లవారి ఐదుగంటలకే లేవాలి; కాల 
కృత్యాలు తీర్చుకోవాలి; చన్నీళ్లు 
స్నానంచేయాలి; ఎవరి గుడ్డలు వారే 
వుతుక్కోవాలి. ఒక్కటిగాదు ప్రతిదీ 
అంతే. నా వరకు వచ్చేవరకు ఆ 
కాఠిన్యం తగ్గివదన్నారు; కాని నాకు ఆ 
విధంగా అనిపించలేదు. జండా 
సత్యాగ్రహం రోజులట. మా అన్న 
ప్రొద్దున్నే స్నానం చేసి, విభూతి 
పెట్టుకోలేదట; అంతే కర్రతీసుకొని 
వుతెకాడట. దానితో మా అన్న అలిగి 
కాంగ్రెస్‌ జండా పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌ 
ముందుకు పోయాడట. అరెస్టు చేశారు. 
ఆ విధమైన క్రమశిక్షణ ఆయనది. నాకు 
సంబంధించి సాయంకాలంపూట 
ఆడుకోవడానికి కూడా అవకాశ 
మిచ్చేవాడుకాడు; తానొచ్చే వరకు 
ఆఫీసులో వుండమనేవాడు; ఆయన 
రాత్రి ఏతొమ్మిదికో వచ్చేవాడు. ఈలోగా 
ఆకలై భోంచేసి వస్తామని పోయానా, ఆ 
పూట తలవాచి పోయేది. విద్యార్థిగా 
అరుదుగా కూడా సినిమాకు పోవడానికి 
లేదు; అందువల్ల మోసానికి పాల్పడ 
వలసి వచ్చేది. "జక రోజు రూంలో 
వున్నామనే భావం _ కల్లించడానికి 


చచ్చామనుకోండి. స్కూలు పాఠాలు 
చదువుకోక పోయినా అడిగేవాడు కాదు; 
జమో౯రైతు ఆఫీసును కనిపెట్టుకొని 
వుంటే సరి; జ 

నేను “ జమో౯రైతు' లో చేరకముందు 
నుండి. విద్యార్థి దశలో జర్నలిజంలో 
నాకు శిక్షణ ప్రారంభమైంది. 1946 
జూక౯ా వెతేదిన అప్పడి ఉమ్మడి 
మద్రాసు రాష్ట్రమంత్రి వర్గంలో 
పి.డబ్ల్యూ.డి మంత్రి శ్రీ భక్తవత్సలం 
పొదలకూరు వద్ద కండ్లేరు ' బ్రిడ్డిక్‌ 
ప్రారంభోత్సవం జరిపారు, 
మంత్రులంకే ఈనాడువలెకాదు; 
ఆనాడు బాగా విలువ వుండేది 

మంత్రుల పర్యటనలూ ఈనాటి వలె 
సలీసు కాదు, బెట్టుగా హుందాగా 
వుండేవి. ఆనాడు మంత్రి 
వస్తున్నాడంకే కాంగ్రెస్‌ పెద్ద లందరూ 
వెంటవుండేవారు. భక్తవత్సలం గారి 
కండ్లేరు కార్యక్రమానిక్‌ నెల్లూరునుండి 
కాంగ్రెస్‌ వాదులతో ఒక ప్రత్యేక బన్సు 
బయలు దేరింది; రామానాయుడుగారు 
నన్నూ తనతోటి ఆ బస్సులో 
తీసుకపోయారు. నేను _వోజరైన, 
రిపోర్టింగ్‌ చేసిన మొట్టమొదటి నభ 
అది. నేనూ, ఆయనా ఇద్దరం సభ 
వివరాలు వ్రాసుకున్నాము. నన్సు 
రిపోర్టు వ్రాసివ్వమన్నారు; ఈ విధంగా 
వుండాల అని దాన్ని సవరించి వ్రాసి 
ఇచ్చారు. అప్పటి నుండి చాలా 
కార్యక్రమాలకు తీసుక "పోయేవారు. 
ముఖ్యమంత్రిగా (ప్రకాశం పంతులుగారు 
వెంకటగిరికి వస్తుంకే, నన్నూ 
తముకెల్తారు. ఆ సభలో రామానాయుడు 
గారు కూడా ఉపన్యసించారు. 
జమా౯రైతు ప్రబోధపు పాటలతో 
మేళవించిన ఆయన _ ప్రసంగాన్ని 
మొదటిసారిగా నేమ అప్పుడే విన్నాను. 
ఆవేశము. ఉద్రేకంతో ఆయన 
వటికిపోయేవాడు. రాష్ట బమా౯రైతు 
సంఘ సమావేశాలకు కూడా నన్ను 
తీసుకపోయేవాడు. రిపోర్టింగ్‌ 
కోసమేశాదు. ఆ సమస్యలు నాకు 


అవగతం కావా. వ్యక్తుల పట్ట తన 
వైఖరిని నేను [గ్రహించ గలగాలని 
ఆయన ఉద్దే "0. ఆయన ఒకటి 
రెండుసార్లు ఆట అన్నారుకూడా. ఈ 
విథంగా విద్యార్థి దశలోనే నన్ను 
“ఇమో౯రైతు'లో ప్రవేశ పెట్టారు; 
చదువు మధ్యలో నిలిపి వేయిం౨ నన్ను 
దానికి అంకితం చేశారు. డబ్బు 
దొరుకుతుందికాని, సంస్థలకు తగిన 
మనుషులు దొరకరని ఆయన దృఢ 
నమ్మకం. “జమో౭౯రైతు' ఇశ్వతంగా 
నడవాలనే సంకల్పంతో దాన్న ఏ 
విధంగా _ట్రస్టుపరం చేశారో, దానికి 
ఆలంబనంగా నన్ను. సాంధిగారిని 
బాధ్యులను చేశారు; జమో౯రైతులో వేరే 
ఆలోచన రాకుండా బంధించి వేశాడు. 
అందువల్లనే మాకు జమో౯రైతు కప్ప 
వేరే ప్రపంచం లేకుండాపోయింది. 

రామానాయుడుగారు నాకు పిన తండ్రి. 
కాని జమో౯రైతుకు సంబంధించి 
ఆయన నన్ను ఒక ఉద్యోగిగానే 
చూచాడు. ఆఫీసుకు రావడం ఐదు 
నిమిషాలు ఆలస్యమైనా 
మందలించేవాడు, పనిలో లోపం చెస్తే 
గట్టిగా అరచేవాడు. ఆఫీసు సిబ్బందిలో 
నన్నాక సభ్యుణ్దిగా చూచేవాడేకాని, 
వ్యక్తిగత సంబంధం ఆయనలో 
కనపడేదే కాదు. బపైము గియిముకాదు, 
పనివుంటే రాత్రింబవళ్లు చేయవలసిందే. 
కొడుకు అనే మొగమోటం కూడా 
ఈయనలో లేదే అని ఆశ్చర్యపడేవాణ్లి. 
పత్రికకు సంబంధించి, వాతకు 
సంబంధించి రామానాయుడుగారు ఎన్నో 
మెళకువలు చెప్పేవారు. వ్యక్తుల 
స్వభావాన్ని వివరించేవారు. విమర్శించిన 
వ్యక్తినిగూర్చి అవకాశ మొచ్చినప్పుడు 
జెచిత్య భంగం లేకుండా రెండు 
మంచిమాటలు (బ్రాయాలనేవాడు. 
ఒకేసారి ఒక విషయంలో ఆయన 
అభిప్రాయంతో నేను ఏకీభవించలేక 
పోయాను. ఒక బంగారు వ్యాపారి 
కొత్తగా ఇల్లు కట్టుకొని చేరాడు; ఆ 
ఇంటిబొమ్మ పత్రికలో వేయమని 


23.7.1993 


స్మారకానుబంధం -2 


నాయుడుగారు. ఆదేశించారు. నాకు 
ఇష్టంలేదు, పెళ్లిళ్ల పురాణానికి, పెండ్లి 
బొమ్మలకే చెడ్డపేరు వుంది; ఇక గృహ 
ప్రవాలు కూడా ప్రారంభించి ఇంకా 
చెడ్డపే 'రుకు గురికావడం ఎందుకని నా 
అభిప్రాయం, కాని ఆయన ఇంకొక 
విధంగా అభిప్రాయపడ్డారు. ఆ బంగారు 
వ్యాపారిని గూర్చి తాను ఒకసారి చెడ్డగా 
వ్రాశాడట; అతను దొంగ బంగారు 
కొంటాడనే అర్థం వచ్చేటట్టు, సంస్కృత 
పదాలతో, దుర్భా సుబ్రహ్మణ్యశర్మ 
గారితో సలహాపడి ప్రాశాడటః. ఆ 
వ్యాపారస్తుడు దానికి కినుక వహించి, 
పత్రిక మోద పరువు నష్టం దావా 
వేయడానికి వకీళ్లతో సలహ పడ్డాడట. 
కానీ దావా చేయలేదు; అప్పుడు 
మనసు నొప్పించాం కాబట్టి, ఇప్పుడు 
అతని కొత్త ఇంటి బొమ్మ వేస్తే, అది 
మరచిపోతాడని ఆయన అభిప్రాయం. 
వమర్శించవలసి వచ్చినపుడు ఆయనకు 
వ్యక్తిగత స్నెహ సంబంధాలు, 
పరిచయాలు అడ్డం _ వచ్చేవికావు 
వ్యక్తగతంగా ఆయన ఎవరినీ ద్వేషించే 
వాడు కాదు. విమర్శించ వలని నపుడు 
ఎవరినీ వదలేవాడుకాదు. నాకు 
తెలియకుండా నాలో కూడా అటువంటి 
స్వభావం చోటు చేసికొన్నదా 
అనిపిస్తుంటుంది. అయితే ఒకతేడా? 
తన రచనా చాతుర్యంతో ఆయన 
విమర్శింపబడే వ్యక్తికూడా నవ్వుకొనేట్లు 
చేసేవాడు; నాకు ఆ కలం రాలేదు. 

నాయుడుగారితో నేను 
ఏకీభవించలేకపోయిన అంశాలు ఇంకా 
ఎన్నో వుండేవి; ఒక్కొక్కసారి వాటి 
విషయంలో ఆయనతో ఘర్షణ పడవలసి 
వచ్చేది కూడా; “పెండ్డికిపోతే కట్నం 
అడగమనేవాడుు అది నాకు 
చిన్నతనంగా తోచేది. దానికి బదులు 
అడ్వర్దయిజుమెంట్టు అడిగి 
త్రస్తాననేవాణ్ణి. అది ఆయనకు కష్టం. 


“ అప్పుడు నిర్వహణ బాధ్యత నాకు 


తెలియదు; 
అందుపల్ల 
5 


కష్టసుఖాలూ తెలియదు. 
పెండ్రికట్నాల వసూలులో 


ఇ3.7.1993 జమా౯రైతు శ్రీరామమూర్తి 


ఆయన అభిప్రాయాన్ని నేను 
గ్రహించలేక పోయినాననిపిస్తుంది 
“చందాలివ్వని పెద్దలు". శీర్షిక నాకు 
పస్తు మరొకటి. చందాదారుణ్లి న్యూనత 

చాలనేది ఆయన  ఉద్దేశ్యంకాదు; 
క్ల ఇతర  చందాదార్లు డబ్బు 
పంపుతారనేది ఆయన అభిప్రాయం. 
కాని నేను ఏకీభవించలేక పోయేవాణ్లి. 
డబ్బు కట్టిన వారికే పత్రిక పంపడం 
వుచితమని నా అభిప్రాయం. చిత్ర 
సమోక్షలకు వంబంధించి కూడా 
ఆయనతో నాటు అటువంటి పేచీయే. 


చక్కగా వ్రాయలేరని ఆయన 
అభిప్రాయం. భాషా పాటవం లేకుంకే 
పత్రిక దెబ్బతింటుందని ఆయన భయం. 
ఈమాట అనడంలో ఆయన దృష్టిలో శ్రీ 
మరుపూరు కోదండరామరెడ్డి, ఆయన 
పత్రిక్ర “మందాకిని” వుండేవి. నాకు 
సంస్కృతం నేర్పడానికి 
సుబ్రహ్మణ్యశాస్రి గారిని ఏర్పాటు 
చేశారు. వేకువనలేచి పాఠం చెప్పించు 
కోవాలి, ఒకవైపు సంసారం, ఇంకొకవైపు 
పత్రిక. ఇక సంస్కృతం నేర్చుకోవడానికి 
వ్యవధీ, ఓపిక ఎక్కడ? రఘువంశం 


వారణాసి 


ఆఫీసులో కూర్చుంటే రాత్రింబవళ్లకు తేడాయే తెలియదు ; ఒక రాత్రి 
నిమగ్నతతో వ్రాసుకుంటూ పోతుండగా చాటు నుంచి తీసిన ఫోటో. 


చిత్రం బాగాలేదు, ఏమి 
త్రాయమంటారనే వాణి. బాగలేనివి 
వదిలేసి, తక్కినవి వ్రాయమనేవారు. ఈ 
విధంగా నిత్యవ్యవవారాల్లో అనేకమైన 
"పేచీలు వచ్చేవి.” ఆయన మనసుకూ 
కష్టం కలిగేది. నేనూ బాధపడేవాళ్లో. 
ఆయనది అనుభవ పూర్వకమైన 
వాస్తవిక దృష్టి నాది 
అనుభవశూన్యమైస ఆదర్శ ఆకాశ విహార 
ధోరణి. 

నేను సంస్కృతం అభ్యసించడం 
అవసరమని ఆయన భావించారు; నా 
కోసం కాదు, జమో౯రైతు కోసం. 
సంస్కృతం _ చదివితేగాని తెలుగులో 


పూర్తి అయ్యేసరికి, నా ఓపికా పూర్తి 
అయింది. అంతటితో దానికి స్వస్తి 
జరిగింది. కాని నాయుడుగారు మాత్రం 
చనిపోయే వరకు అప్పుడప్పుడు ఆ 
కొరతను ప్రస్తావిస్తూనే వుండేవారు! 

రాజకీయ విమర్శకు సంబంధించి కూడా 
ఒక సారి నామీద కోప్పడ్డారు. 
విమర్శ,విమర్శ విసురు సూటిగా 
కాకుండా నర్మగర్భంగా వుండాలని 
ఆయన అభిప్రాయం. 'అది నాచేత 
కాలేదు; ఏదైనా నాది ముక్కుసూటి 
స్వభావం. ఒక ఎన్నికకు సంబంధించి 
నా రిపోర్టు ఆయనకు నచ్చలేదు; 
అడిగాడు. దాంతో నేను అలిగి 


స్మారకానుబంధం -2 


నాలుగైదు రోజులు ఆఫీసుకు రాలేదు. 
కాని గురువారం. వచ్చేవరకు ఇంటివద్ద 
వుండలేక పోయాను; పత్రిక పనిలో 
నిమగ్నం కాక తప్పలేదు. ఆయన 
పిలిచికాదు; ఆనాటికే జమి౯రైతు నాకు 
అంత విడరానిదై పోయింది. అలిగి 
రాకుంటే అదేమని అడగలేదు; నాదే 
తప్పని చెప్పకుండా చెప్పినట్లయింది. 

వీటన్నిటికంటే. విసుగు కల్గించే పని 
ఆయన చెప్తుంకే నేను వ్రాయడం. నేను 
సంపాదక వర్గంలో చేరే సమయానికే 
ఆయనకు వ్రాసే ఓపిక తగ్గి పోయింది. 
మరీ ముఖ్యమైన, ఆసక్తికరమైన, 
ఆలోచనాకరమైన, రచనా 
అవసరమైనప్పుడు తప్ప. 
ట్రాసుకోగలిగేవారే కాదు. అదీగాక 
తానివ్వదలచుకున్న మేటరు 
వ్రాయడానికి చివరి నిమిషంలో కాని 
ఆయన కూర్చోగలిగేవాడుకాదు. 
అప్పుడైనా పూర్తిగా ఇవ్వగలిగే 
వాడుకాదు - వచ్చిన వారితో 
మాట్లాడడం వంటి అవరోధం ఏదో 
ఒకటి ఎదురయ్యేది. తీరా ఆయన ఇచ్చే 
సమయానికి తగినంత స్థలం వుండేది 
కాదు. ఇక చూడండి, ఆ చిరు 
బుర్రులు, ఆ చిటపటలు...... 
చూచితీరాల్సిందే, మేము ఆయనకు 
చోటు ఎత్తి పెట్టడంలేదని, తన 
స్వంతానికని (ప్రత్యేకంగా రెండు పేజీలు 
నిలువుగా (సగం డెమ్మోషీటు రెండు 
"పేజీలు)తీసుకునేవారు. అందులో ఒకే 
వైపు నెల్లూరు ముచ్చట్లు, ఇఅంకొవైపు 
'పెండ్డింధ్లో మరేదైనా మేటరో ఇచ్చేవారు. 
తగ్గి క్లుప్తంగా వ్రాయవలసి 
వేచ్చినపుడు.  నాయుడిగారి. కలం 
మామూలుకంకే వింత సొబగులు 
రుచులు సమకూర్చగలిగేదనిపిస్తుంది. 
నాయుడుగారు. డిక్టేట్‌ చేయడానికి 
కూర్చోవడమంకే అదొక దర్బారు వలె 
వుండేది. అన్ని ఆలోచనలు, అన్న 
పనులు, అందరితో మాట్లాడ్డం 
అప్పుడే జరగాలి; ఇక రాత జరిగెదేంది 
? నేను మొట్ట మొదట కవికోకిల 


శిల్పం 
స్వంతంగా 


స్థలం 


జమోాళరైతు శ్రీరామమూర్తి 


దువ్వూరు. రామరెడ్డిగారిని చూచింది, 
వారి సంభాషణను విన్నది ఒక రోజు 
నాయుడుగారివద్ద కూర్చాని వ్రాస్తున్న ఆ 
సమయంలోనే! ఆదీ ఎక్కడను 
కున్నారు? ఆఫీను ముందు అరుగుమాద 
నేను; విధిలో కుర్చీలో 
రామానాయుడుగారు. కవికోకిల 
వచ్చినప్పుడు వీధిలోనే ఆయనకొక 
కుర్చీ ఈ విధంగా గంటలో 
వ్రాయగలిగింది. నాలుగైదు గంటలు 
పట్టేది, మేటరు చెప్పడానికి ఆయనకు 
మామూలుగా దొరికే "టైము రాత్రి 
భోంచేసిన తర్వాత, లేదా వుదయం. 
పని కేష్టమైనదికాదుగాని, గంటల 
పర్యంతంగా వ్రాతగీత లేకుండా, వూరకే 
కూర్చోనుండడం వినుగు వుట్టించేది. 
చామానాయుడుగారు మేటరు ఈ 
విధంగా డిక్టేట్‌ చేయడం కేవలం 
స్వంతంగా వ్రాయలేక కాదని, తన 
వ్రాతలోని నడత నాణ్యతలు నా 
కబ్బవలెననే వుద్దేశ్యంతోనని తర్వాత 
నేననుకున్నాను. తర్వాత అనుకొని ఏమి 


లాభం? 
రామానాయుడుగారు 1948 వరకు 


వున్నంత పటుత్వంగా. చురుకుగా 
తర్వాతలేరు. ఆ సంవత్సరంలో ఆయన 
అస్వస్థుడై, మద్రాసు జనరల్‌ వాస్పిటల్లో 
వుండి, ఆపరేష౯కు గురికావలసి 
వచ్చింది. అట్లనే 1954 లో పత్రిక 
రజతోత్సవ సమయంలో కూడా ఆయన 
అస్వస్థుడే, పడకమోద వుండే, 
రజతోత్సవ సంచికను నిర్వహించారు. 
ప్వోత్కర్దేకాదు.తన పత్రికలో తనను 
గూర్చి ఇంకెవరు వ్రాసినా కూడా 
వాప్పుకువేవారుకాదు రజతోత్సవ 
సంచికకు నన్ను సంపాదకీయం 
(శ్రాయమన్నారు. జమా౯రైతు ధ్యేయాన్ని 
గూర్చి. ఇతర పత్రికలకు దానికివున్న 
భేదాన్ని గూర్చి ఆయన అనేక సార్డు 
చెప్పేవారు. ప్రపంచ వార్తలను అన్ని 
పత్రికలు పల్లెటూరి పాఠకునికి 
అందిస్తున్నాయి; కాని పల్లె వార్తఅను 
లోకానికి ఎరిగించే పత్రికలు లేవు ; 


జమా౯రైతు ఆ కొరతను తీర్చాలి అనేది 
ఆయన అభిలాష ఆ విషయం తెలిసిన 
నేను సంపాదకీయంలో ఆ ప్రసక్తి తెచ్చి 
రామానాయుడు గారి "పేరు 
వుల్లేఖించాను... ప్రూపు  తెమ్మన్నారు; 
అందులో తన పేరు వుండే సరికి 
ఎగిరిపడ్డారు! నన్ను గూర్చి నా 
పత్రికలో నువ్వు వ్రాయడమా అన్నారు. 
సవరించి ప్రకటించవలసివచ్చింది. 
పత్రిక ఖ్యాతి, అభివృద్ధి తప్ప, తన 
పేరు ప్రతిష్టలు ఆయనకు వస్టేవికావు, 
నిరుద్యోగిగా వున్న _ వ్యక్తినిచూస్తే 
నాయుడుగారికి ఎక్కడలేని సానుభూతి. 
పత్రికకు పనికివచ్చే వాడంకే 
పోనిచ్చేవాడుకాదు. మనిషిలోని సహజ 
శక్తి సామర్శ్యాలకు తగిన అవకాశం 
కల్ప్సించాలనేది ఆయన . భిమతం. ఆ 
విధంగా ఆయన ఎంతో మందిని 
చేరదీశాడు, (ప్రోత్సాహమిచ్చాడు, 
(డైమించాడు. ఆయన వద్ద పనిజేసిన 
ప్రతి ఒక్కరికీ ఆయన పితృ 
సమానుడయ్యాడు; అంతటి 
(ప్రేమార్దహృదయం ఆయనది. ఆ 
విధంగా 1940 క ముందు పి.వి. 
సుబ్బారావు మొదలు, తర్వాత చుండి 
జగన్నాధం, కె.ఎల్‌.సింహా, పిడూరు 
కామేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ, 
కణ్వశ్రీ, ఆమంచర్ల శేషగిరిళావు 
ప్రభృతులెంతో మంది జమో౯రైతుకు 
సన్నిహితులైనారు. ప్రారం రోజుళ్లో 
పి.వి. సుబ్బారావుగారు నాయుడుగారికి 
కుడి భుజంగా వుండినారు. ఇటు వ్రాత, 
అటు నిర్వహణ అఆత్మశేద్ధితో 
చేసివవాడు సుబ్బారావు. ఆయవ 1940 
సెప్టెంబరులో నిల్చిపోతుంకే 
నాయుడుగారు ఎంత బాధపడినారో 
చెప్పలేము; ఆయస్ను బ్రతిమలాడాడు, 
ఆయన తల్లీ భార్యలచేత వొత్తిడి 
తెచ్చాడు. కాని ఆయన వినతేదు, 
జమి౯రైతు నుండి నిల్చిపోయిస 
తర్వాత సుబ్బారావు, స్వతంత్రంగా 
“కేపరి” అని పత్రిక పెట్టి కొంతకాలం 
నడిపాడు. నాయుతుణారి వద్ది ఒకపారి 


స్మారకానుబంధం -2 


పనిజేపినవారు జీవితాంతం ఆయన్ను 
మరచిపోరు. పత్రికలో పనిజేసిన 
వారేకాదు, ఆయనతో ఏదో ఒక 
సందర్భంలో పరిచయం ఏర్పడితే 
అటువంటివారిమోద ఆయన ముద్ర 
చెరగకుండా శాశ్వతంగా వుండేది, 

పత్రికా రచయితలు సాధారణంగా అన్ని 
విషయాలమోద, అన్ని నమన్యలమాద 
త్రాయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క 
విషయంమోద అభిరుచి, అసక్తి 
వుంటాయి. ఒక్క విషయాన్నే 
అధ్యయనం చేస్తారు; దాన్ని గూర్చే 
వ్రాస్తారు. కాని రామానాయుడు ఆ 
విధంగాకాదు; ఆయనది బహుముఖ 
ప్రజ్ఞ రాజకీయాలను గూర్చి ఎంత 
చక్కగా చర్చించగలిగేవారో, సినిమాలను 
గూర్చి అంత రసవంతంగా 
వ్రాయగలిగేవారు. “జమా౯రైతు"లో 
ఆయన స్పృశించని విషయం, ఆయన 
వ్రాయని వుండేదికాదు. 
వ్రాయడానికి అందరూ వ్రాస్తారు; కాని 
నాయుడుగారి వార్త అందరిచేత ఒకటికి 
రెండుసార్లు చదివించేట్టుగా వుండేది. 
అది కాదు ప్రత్యేకం; ఏ విషయాన్ని 
గూర్చి వ్రాసేటప్పుడు దానిపట్ల ఆయన 
వుత్సాహం అప్పటికప్పుడు కొత్తగా 
వుండేది. ఆయనలో శారీరకంగా బడలిక 
కనబడేదికాని, మానసికంగా ఆయనలో 
యవ్వనోత్సాహం తాణకిసలాడేది. 
సివిమా ప్రివ్యూ కోసం అయన ఓపిగ్గా 
మద్రాసు పోయివచ్చేవారు; రాత్రి 
రెండుకాదు, వేకువ నాలుగైనా నాటకాన్ని 
ఆసాంతం చూోవారు,. చూచి తాను 
ఆనేందించడం కాదు, తన 
సమిక్షలద్వా= పాఠకులకు రసస్ఫూర్తిని 
క్గించేవారు. రాజకీయాలలో. కూడా 
ఆయన వుత్సాహం అంతే. జమా౯దారీ, 
ఇనాందారి సమన్యల _ విషయంలో 
అయనే శ్రద్ధాసక్తులు అసాధారణం. ఏ 
విషయము, ఏ సమస్యకు సంబంధించి 
అయినా ఆయన దృష్టే . ఆయన 
ధోరణి, ఆయన రచవా విధానం వేరు. 
అ ప్రత్యేకతే తెలుగు పత్రికాలోకంలో 


అంశం 


2౫7199 ఇ 


స 


| 


* 


"> 


237.1993 జమాలరైతు శ్రీరామమూర్తి 


“జమో౯రైతు' కు విశిష్ట స్థానాన్ని 
చేకూర్చి పెట్టింది. 
రామానాయుడుగార్ని గూర్చి వ్రాయను 
మొదలు పెడితే జ్ఞాపకాల దొంతరలు 
కదలి వస్తూనే వున్నాయి. తన 
ఆశయాలను, తన పత్రిక లక్ష్యాలను 
తన జీవిత కాలంలో నెరవేర్చుకున్న 
సంకల్ప _ సిద్దుడు. అదృష్టవంతుడు 
రామానాయుడుగారు. ఆయనా, 
“జమో౯రైతు' - రెండు రంగాలలో 
పోరాటం జరిపారు. ఇటు దేశ 
స్వాతంత్ర్యం, ఆటు జమా౯దారీరైతు 
విముక్తి. 1947 లో దేశం 
స్వతంత్రమైంది; 1948 లో 
జమా౯దారీ రైతుకు విముక్తి లభించింది. 
స్వతంత్రం వచ్చిన _ నాటికంటే, 
జమా౯దారీలు రద్దయిన రోజా 
రామానాయుడుగారు ఎక్కువ 
ఆనందాన్ని పొందారు. జమా౯దారీల 
రద్దు శాసనమైనప్పుడు “జమో౯రైతు” 
ప్రత్యక నంచిక వెలువలసింది 
ఎందుకనోరాలేదు. బహుశా 
నాయుడుగారు అనారోగ్యవంతుడు 
కావడం కారణం కావచ్చు. 
రామానాయుడు గారు కాంగ్రెస్‌వాది, 
దేశభక్తుడు. ఆయన, ఆయన, పత్రిక 
ఎప్పుడూ బ్రిటిష్‌ ప్రభుత్వ దృషిలో 
SEE సస కు 
ఇల్లు, జమో౯రైతు కార్యాలయం కూడా 
సోదా చేయబడ్డాయి. నాయుడుగారు 
ఒకసారి పోలీస్‌ 


చెప్తుండేవారు- 
పోదాచేస్తూ కొండను త్రవ్వి ఎలుకను 
పట్టినట్టు ఒక కాగితాన్ని పట్టుకొని, తమ 


కష్టం ఫలించినట్లు సంబరపడి 
పోయారట. ఏమంటే ఒక పదం 
మొదటివాక్యంనుండి రెండో వాక్యానికి 
రావడంలో “రంగా” అని వుణ్ణిందట. 


పరామర్శుగా చూచుకొని "తమ 


తెలివితక్కువ 
సిందించుకొని 


తనానికి తమనే 
వెళ్ళిపోయారట; 
వాయుడుగారు ఈ _ సన్నివాన్ని 
అప్పుడప్పుడు. చెప్తుండేవారు. ఏ 
కాంగ్రెస్‌ వాదికీ తీసిపోని దేశభక్తుడైన 


రామానాయుడుగారు ఏనాడూ బైలుకు 
పోలేదు. ఆయనకు గిట్టని కాంగ్రెస్‌ 
వాదులు ఈ విషయంలో ఆయన్ను 
ఎత్తిపొడిచేవారు. కాని ఆయనకు 
జైలుకుపోవాలనే సంకల్పం లేక కాదు; 
ఉత్సాహం లేకకాదు; తాను బైలుకుపోతే 
తన _ “జమీగ౯రైతు 'నిల్చిపోతుందనే 
గెంగతోనే ఆయన"*దొంగై ' తిరిగాడు, 
మాట ఆయనే చెప్పేవాడు. 
కామానాయుడుగారికి తనకంటే 
“జమా౯రైతు' ఎక్కువ కావడమే 
ఇటువంటి విషయాల్లో ఆయన 
వెనుకడుగుకు కారణం; జమా౯రైతు 
ఆయనకు సర్వన్వం. అది శాశ్వతము, 
సుస్టిరము అనే నిశ్చింతతోనే ఆయన 
1959 ఫిబ్రవరిలో పరమపదించారు. 
“జమి౯రైతు' ఆయన గతించిన 
తర్వాత కూడా నిరాటంకంగా 
వెలువడుతున్నదంటే ఆయన సంకల్ప 
బలం, పవిత్ర హృదయం వల్లనేనని 
వేరుగా చెప్పనవసరంలేదు. 

జర్నలిజంలో నాకు గురుతుల్యుడు శ్రీ 
చుండి జగన్నాథం. పత్రికా 
వ్యాసంగంలో శిక్షణకు 
రామానాయుడుగారు నన్ను ఆయనకు 
అప్పగించారు. వార్తలను విషయాలను 
ఆకళింపు చేసుకోవడం, వాటిని 
సంక్షిప్తంగా స్వతంత్రంగా స్వంత 
మాటలలో వ్రాయడం ఆయన శిక్షణలోని 
ముఖ్యభాగం. అప్పటికి నేనింకా కాలేజి 
విద్యార్థినే. ఆచార్య కృపలానీ కాంగ్రెస్‌ 
అధ్యక్షుడయ్యాడు. ఆయన 
ఆధ్యక్షోపన్యాస సారాంశాన్ని 
ట్రాసివ్వమన్నాడు. నా శక్తికి మించిన 
పని అది, తలక్రిందులు కావలసి 
వచ్చింది; అయినా వ్రాసి ఇచ్చాను. 
బహుశా ఇప్పుడు నేను చదివినా, నేనే 
నవ్వుకోవలసి వస్తుందేమోనని పిస్తుంది. 
అనుభవంలేదు, విషయ పరిజ్ఞానంలేదు, 
'వ్రాతలో మెళకువలు తెలియదు.. 
అటువంటి వాల్లే కాంగ్రెస్‌ 
అధ్యక్షోపన్యాసాన్ని వ్రాన్‌ ఇవ్వమంకే 
ఎట్టా వుంటుంది చెప్పండి? సంపాదక 


* 


స్మారకానుబంధం -2 


వర్గంలో పనిజేసేవాళ్లు పాలుమాలితే, 
వ్రాత ఎంత చెత్తగావున్నా 
చూడకుండానే కంపోజ్‌కు ఇచ్చివేస్తారు. 
నా ప్రాతనుకూడా జగన్నాథంగారు 
ఆవిధంగానే అచ్చువేశారేమోననిపిస్తుంది. 
లేక, నాకు నిరుత్సాహం కలగకూడదని 
ఇచ్చినా ఇచ్చివుండవచ్చు. నేనైతే 
అవ్వను. 

పత్రికా రచన అనేది నేర్చుకుంకే 
వచ్చేదికాదు; అందరికీ అలపడేదీకాదు; 
అందరూ ఆ వృత్తిని స్వీకరించలేరు 
కూడా! నా రచనా విధానం జగన్నాధం 
గారికి నచ్చేదికాదు; ఆయన మార్గాన్ని 
నేను అనుసరించ గలిగే వాళ్లో కాదు." 
కాని జర్నలిజంలో నాకు ఒనమలు, 
గుణింతాలు దిద్దబెట్టిందిన "త్రం 
జగన్నాథంగారే! 

1944 లో నేను ఎస్‌.ఎస్‌.ఎల్‌సి పరీక్ష 
వ్రాశాను. జాగ్రఫీ “పేపరు కష్టం 
కాదుకాని టైం చాలలేదు. ఇచ్చిన 
వ్యవధి 40 నిమిషాలు! హ్వైాపత్రం 
చదవడానికే ఇరవై నిమిషాలు పట్టింది. 
తక్కిన ఇరవై నిమిషాల్లో ఎనిమిది 
పేజిల హ్రాపశ్రాన్ని ఆన్సర్‌ చేయడం 
ఎట్టా సాధ్యం? ఆ సంగతి, సహాయ 
సంపాదకుడుగా పనిచేస్తుండిన శ్రీ 
కె.ఎల్‌'సింహాకు చెప్పాను. ఆవిషయం 
తాను వ్రాసి నాపేరుతో 
ప్రకటిస్తానన్నాడు. అది నాకు 
ఇష్టంలేదు. చేతకాక పోయినా నేనే 
వ్రాశాను. ఆయన సవరించి 
(ప్రకటించాడు. సింహాగారు కూడా నాకు 
అత్యంత _ ప్రోత్సాహమెచ్చివ వ్యక్తి 
ఆయనలో _ సిరియస్‌నెప్‌ తక్కువ. 
సరదాగా వుండేవాడు. ఒక పేజి మేటరు 
తావలసినా ఒక్కగంటలో ఇవ్వగీలిగేవాడు. 
అంత వేగంగా, ఏకధాటిగా 
వ్రాయగలిగేవాడు, 1942 ప్రాంతంలో 
సింహా, భూపతి కోటిశ్వరరావుగారలు 
కలసి కమ్యూనిస్టులకు వ్యతి3కంగా 
ట్రాసిన వ్యాసాలు రాష్ట్ర వ్యాపితం;= - 
సంచేలనాత్మ కంగా వుండినాయని 
జ్ఞాపకం. సింహా గారు నేను 


జమాళ౯రైతు శ్రీరామమూర్తి 


శేంప్తాదకవర్గంలో చేంన" తర్వాత 
తెఎడేవసారే “జమా౯రైతు' కొలువుకు 
వన్నారు; అయితే కొద్దికాలమే. మొదటి 
వుక్సాహాల రెండవసారి కనపడలేదు. 


బహూశా ఆప్పటికి కమ్యూనిస్టు 
వ్యతరేకోద్యమతి కాస్త 
సద్దుమణిగిందేమో; నాకొక సన్నివేశం 


జ్ఞాపకం క్వట్‌ ఇండియా తీర్మానం. 
గాంధీజి. వగైరా నాయకుల అరెస్టు 
సమయం. రామానాయుడుగారు ఏదో 


* పనిమాద మద్రాసులో వుండిపోయారు; 


రెండు మూడు వారాలు రాలేదు. ఆ 
సమయంలో వచ్చిన సంచిక చాల 
బాగుంది అని నాయుడుగారు మద్రాసు 
నుండి వ్రాశారు. ఆ ప్రశంస సింహాగారికి 
చెందింది. శిర్తికలివ్వడంలో. _ పేజీ 
గెటప్‌లో . సింహా కొత్త పుంతలు 
కొక్కేవాడు. 

నేను “జమో౭౯రైతు'లో. చేరక ముందు 


''విద్యార్థి రాజకీయాలనుగూర్చి రెండు 


మూడు వ్యాసాలు వ్రాశాను అవి 
“ప్రజామిత్ర'లో ప్రకటింప బడ్డాయి. ఆ 
పడ్రిక ఉప సంపాదకుడైన శ్రీ. ఏడిద 
కామేశ్వరరావు గారు వాటికి మెరుగులు 
దిద్ది చేక్కని శీర్షికతో ప్రకటించేవాడు. ఆ 
వ్యాసాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని 
కల్గించాయి. ప్రజామిత్రలో 
కామేశ్వరరావుగారి వ్రాతలు, సీర్ణికలు 
వన్ను ఆకర్షించేవి, నేను 
సంపాదకుణ్ణయిన తర్వాత కామేశ్వర 
రావుగారి త “లోకాలోకనం” - అని 
జమో౯రైతులో ఒక శీర్షిక వ్రాయించాను. 
జాతీయ అంతర్జాతీయ సమస్యలు 
అందులో చక్కగా 
జెచిత్యం లేకపోయినా కామేశ్వరరావు 
విషయం ఇక్కడ ఎందుకు 
(ఢ్రస్తావించవలసి వస్తున్నదంటే, 
జర్నలిస్టుగా నేను _ రూపొందడానికి 
ప్రచృనంగావైనా ఆయన (ప్రోత్సాహం 
వున్నందువల్లనే. 

నేను చేరేసరికి బమో౯రైతు' లక్ష్యాలు 
రెండూ నెరవేరాయి 3 దేశ 
స్వాతంత్ర్యం. జమా౯దారీల రద్దు. ఒక 


చర్చించేవాడు. ' 


ఉద్యమం కోసం పుట్టి 
ఉద్యమాలలో వుజ్జ్వులంగా 
“జమో౯రైతు' నాతోటి _వార్తాపత్రికగా 
కొనసాగవలసిందైంది. పాఠకుల 
అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. 
ఉద్యమాలలో ప్రభుత్వ వ్యతిరేకవాణీగా 
వుండడానికి, మామూలు వాతావరణంలో 
ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పార్టీని బలపరచే 
సామాన్య _ వార్తాపత్రికగా సాగడానికి 
ఎంతో తేడా. కాని రామానాయుడు గారు 
పెట్టిన వరవడివల్ల, ఆయన వేసిన గట్టి 
పునాదులవల్ల వార్తా పత్రికగా కూడా 
అది తరగని ప్రతిష్టతో నడుస్తున్నది. 

ముప్పయ్‌ రెండేళ్ల సారథ్యంలో. పత్రిక 
బాగోగుల గూర్చి పాఠకులే 
తీర్పుచెప్పాలి. అది నేను తరచదగిన 
అంశం కాదు. నేను చేరిన తర్వాత 
కూడా నాయుడుగారు పదేళ్ళు 
జీవించివున్నారు. కాని దాదాపు ఒక నే 
కాలమిస్ట్ర'గా తప్పు. పూర్తి కాలాన్ని 
పత్రికలో గడపలేక పోయేవారు. దానికి 
కారణాలు రెండు. తన జీవిత 
కాలంలోనే పూర్తి బాధ్యతతో పత్రికా 
నిర్వహణ సాధక బాధకాలు కష్టసుఖాలు 
నాకు అవగతం కావాలనేది ఒకటి. ఆ 
విషయాన్ని ఆయన __ పదేపదే 
చెప్తుండేవారు. రెండవది ఆయన తన 
కాలాన్ని కస్తూరిదేవి విద్యాలయం వంటి 
సేవా కార్యక్రమాలకు వినియోగించవలసి 
రావడం, వ్రాతలో, నిర్వహణలో ఎన్ని 
తప్పులు చేసినా, పొరపాట్లు వచ్చినా 
ఆయన సహించేవాడు. ఆయన సహనం 
నా తప్పులు నేను తెలిసికొనేటట్లు 
కండ్లు తెరిపించేదేమో ననిపిస్తుంది. 
సంపాదకుడుగా నాపేరు. పత్రికలో 
వేసింది నాకు తెలియదు. డిక్షరేషన్‌ 
నాపేరుతో మార్ప్చించింది జిల్లా 
మేజిస్ట్రేటు వద్దకు పోవలసి వచ్చేవరకు 
నాకు" తెలియదు. తానుండగానే నేను 
పాఠకులకు పరిచయం కావాలనే 
సంకల్పంతో ఆ విధంగా చేసినట్లు 
ఆయన తర్వాత చెప్పారు. పత్రిక 
శాశ్వతంగా జరగాలనే సత్సంకల్పంతో 


రెండు 
వెలిగిన 


స్మారకానుబంధం -2 


ఆయన చేసిన ఏర్పాట్టివి. ఆయేస ఎంత 
దూరదృష్టితో చేసింది తర్వాత 
రుజువైంది. నాయుడుగారి మరణంతో 
జమో౯రైతు కూడా మరణిస్తుందని 
చాలా మంది భావించారు. కాని 
నిల్చింది? ఆయన సంపాదించి 
యిచ్చిన. మంచివల్లనే నడుస్తున్నది. 

పత్రికలో నా అనుభవాలను ఏకరువు 
పెట్టలేను. స్థానిక పత్రికా వ్యాసంగమనేది 
కత్తి, మోద ” సామువేంటింది. కేవలం 
వార్తాపత్రికగా వారపత్రికకు స్థానంలేదు. 
వార్తల వెనుక వోషాలు, వ్యక్తులు, 
విమర్శలతోకూడి వుంటేనే వారపత్రికకు 
మనుగడ. ఆ విధంగా వుంకే 
నిష్పూర్తాలు, విరోధాలు తప్పు చిత్తశుద్ధిని 


సమంజసతను అర్థం చేసుకొనే 
వారుండరు. "స్నేహితులను 
తగ్గించుకోవడం, విరోధులను 


పెంచుకోవడం తప్పు వేరొక ఫలితం 
వుండదు. ఎప్పుడూ “'యెన్షన్‌” తో 
పనిచేయాలి; వివాదాస్పదుడుగా 
బ్రతకాలి... ప్రశంసలు... పొందినవాడు 
తాత్కాలికంగా సంతోషిస్తాడు, సెబాస్‌ 
అంటాడు, మరచిపోతాడు, విమర్శకు 
గురియైనవాడు శాశ్వతంగా మనసులో 
వుంచుకుంటాడు, సాధిస్తాడు. స్వతంత్ర 
ఆలోచన, స్వంత _ అభిప్రాయాలు, 
స్వేచ్చాధోరణికి _ చెలామణి వుండదు, 
అనేక _ పరిమితులు, _ నిర్భంధాలకు 
లోబడినది స్తానిక జర్నలిజం. 
అందువల్లనే చివరకు _ నిరుత్సాహం 
నిస్పృహ విసుగు విరక్తి మిగిలాయి. 
నాకేనో? అందరికి ఇంతేనో మరి! 

ఎన్నికలు, ముఠా రాజకీయాలు, క్రైం 
న్యూసు కల్గించే ఆసక్తిని మరే విధమైన 
వార్తలూ “కల్లించవు. పాఠకులు ఆ 
వార్తలకు, విమర్శలకు ఎగబడినట్టుగా, 


ఇతర. వార్తలను. చదవరు. 
విజ్ఞానదాయకమైనవి. 
నిర్మాణాత్మకమైనవి, అభివృద్ధి 
కార్యక్రమాలకు _ సంబంధించి. నవి 
పత్రికలో వుండవలసింద్వే కాని 
పాఠకులలో 


అత్యధిక సంఖ్యాకులు | 


23,7.1993ళ్లా + 


23-7-1993 జమో౭౯రైతు శ్రీరామమూర్తి 


వాటిని అంతగా చదవరు? ఆ 
వ్వార్తలున్న పేజీలను చూడకుండానే 
'త్రిప్పివేస్తారు. పైన. వివరించిన మూడు 
రకాల. వార్తలు లేనప్పుడు. పత్రిక 
చప్పగా. వున్నదని పెదవి చిరుస్తారు. 
వ్యాఖ్యలు విమర్శలులేకుండా కేవలం 
వార్తలే ఇస్తే కొందరి 
అభిప్రాయం. “హిందూలో . లాగా 
వుండాలని ఇంకొందరి అభిలాష 
“హిందూ” ' వంటి దినపత్రికలనువార్తల 
కొపం చదువుతారు? ఆ వార్తలకే 
అయితే “జమా౯రైతు" వంటి వారపత్రిక 
లెందుకు ; ఆ విషయం ఆలోచించరు. 
ఆదర్శానికి వాస్తవ దృష్టికి 
లంగరందదు. వార్తల వెనుక విశేషాలు, 
వ్యాఖ్యా సహితమైన వార్తలే జమో౯రైతు 
విలక్షణం. అందువల్లనే పరిపూర్ణమైన 
జీవంతో విత్యమాతనత్వంతో యాభైఏళ్ళు 
గడవగలిగింది “జమో౯రైతు” 
“హాందూ”తో సహా ఈనాటి 
దినపత్రికలను చూస్తే, ఇంతకాలంగా 
“జమా౯రైతు. " అనుసరించిన ధోరణి 
పౌరపాటు కాదనిపిస్తుందె . పాఠకుల 
అభిరుచులకు అనుగుణంగా పత్రిక 
వుంకేనే నడుస్తుందికాని, _ లేకుంకే 
ఒక్క అడుగుకూడా ముందుకు 
సాగదనేది అనుభవైక వేద్యమైన సత్యం. 
నేను పరిశోధించి సాధించిన కొత్త 
సత్యమేమో కాదిది; ప్రతి పాత్రికేయుని 
అనుభవం ఈ సత్యాన్నే నిరూపిస్తుంది. 
కాని నేను ఇక్కడ దీన్ని ఎందుకు 
ప్రస్తావించ. వలసి వస్తున్నదంటే, 
వ్యాఖ్యలు విమర్శలు దృఢమైన 
స్వతంత్ర _ వైఖరివల్ల . జమా౯రైతు 
ఆప్పుడప్పుడు కొందరి ఆగ్రహానికి 
గురియైనప్పుడు _డ్రేయోభిలామలైన 
కొందరు మిత్రులు సలహా చెప్పేవారు - 
వుత్ర వార్రలిప్తే సరిపోదా అని. 
ఆగ్రహాలకు  వెరిస్తే, . అనుగ్రహాలకు 
లాంగితే జర్నలిస్టు కాలేడని నా 
అభిప్రాయం, అభిమానమనేది మాత్రం 
మానవ సహజమైన బలహీనత. 


బాగుంటుందని 


నేను పత్రికలో చేరిన తర్వాత ఆరు 
శాసన సభ ఎన్నికలు జరిగాయి 
లోక్‌సభకు కూడా అంతకు తక్కువ 
జరిగి వుండవు; చిల్లర మల్లర ఎన్నికలు 
సరే లెక్కలేదు. 1952 'ఎన్నిక వాకు 
మొదటిది. నాకు ఆశాభంగాన్ని కల్గించిన 
మొదటి ఎన్నిక కూడా అదే. నాకేకాదు, 
నెల్లూరు జిల్లాకేకాదు, రాష్ట్రమంతటి 
అంచనాలు తలక్రిందులు చేసిన ఎన్నిక 
అది. నెల్లూరు జిల్లాకు సంబంధించినంత 
వరకు గూడూరు, రాపూరు, కందుకూరు, 


రజతోత్సవం నాటి 


స్తానాల్లో తప్ప, తక్కిన అన్ని నియోజః 
వర్గాలలో కాంగ్రెస్‌ పల్టీకొట్టింది. ఆనాడు 
మద్రాసు ఆర్థిక మంత్రిగా వుండిన 
బెజవాడ గోపాలరెడ్డిగారు ఉదయగిరిలో 
శ్రీ కోవిరామయ్య చౌదరితో 
ఓడిపోయారు. గోపాలరెడ్డి గారితో 
రామయ్య చౌదరి పోటి చేయడమంటే 
పొట్టేలు కొండను ఢీ కొనడమేనని నా 
అభిప్రాయము, అందరి అభిప్రాయం 
కూడా. రామయ్య చౌదరి అనామకుడు, 
గోపాలరెడ్డి విఖ్యాతుడు. అదీగాక 
గోపాలరెడ్డిగారు మంత్రిగా _ ఏదైనా 
చేసివుంటే, ఉదయగిరి తాలూకాకే 
చేశాడు. .కాని ఆ ఉదయగిరి ప్రజలే 
ఆయన్ను తరస్కరించారు. 


స్మారకానుబంధం -2 


గః పాలరెడ్డిగారు కూడా పోటిని 
తీవ్రమైందిగా వరిగణించలేదు. తాను 
ఉదయగిరి తాలూకాకే పరిమితమైనవాణ్లీ 
కాదని రాష్ట్రానికంతటికీ చెందిన వాణ్బని 
ఆయన అభిప్రాయం. __అందువల్లనే 
పోలింగ్‌ రోజాకూడా' ఆయన తన 
నియోజక వర్గంలో వుండలేదు; ఇతర 
నియోజక వర్గాలను కూడా చూచుకొని, 
హాయిగా మద్రాసుకు చేరుకున్నారు. 
ఓటమి వార్తను ఆయన మద్రాసులోనే 
విన్నాడు. గోపాల రెడ్డి గారు 
ఓడిపోయారంసే. పత్రికద్వారా తీవ్రంగా 
ప్రచారంజేసిన మాకు తల కొట్టినట్టుగా 
వుండింది.కాని, తర్వాత గొప్పవారంతా 
గోవింద కొట్టారని తెలుసుకున్నపుడు 
కాస్త వూరట కలిగింది. 

రామయ్య చౌదరి గోపాలరెడ్డితో పోటీకి 
తలపడడం, పాప్టేలు కొండను ఢీ 
కొనడమేనని నా అభిప్రాయ 
పడ్డానన్నాను. ఆ అభిప్రాయాన్నే 
కార్టూనుగా ప్రకటించాను. అదొక్కటే 
కాదు, అటువంటివి" ఇంకా అనేక 
కార్డూన్లు. ఫలితాలు ప్రకటింప బడిన 
తర్వాత వీధిలో పోతుంకే, ఆ 
కార్టూనులు ప్రస్తావించి వెనకజేరి హేళన 
చేసేవారు. తల వంచుకొని పోవడం 
తప్ప _ చేయగలిగిందేముంది? _ ఎన్నిక 
ప్రచారంలో నా మొదటి అనుభవం 
అది; ఈనాటికీ మరపుకురాని 
అనుభవం, 

ఏ.సి. సుబ్బారెడ్డి గార్ని నెల్లూరు 
టవు౯దాటి బయట అడుగు పెట్టించిన 
ఎన్నికకూడా అదే. ఆయన వెల్లూరు 
నియోజక వర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి. 
ఆయనకు ఎన్నిక కొత్త, (ప్రచారమూ 
కొత్త. గ్రామాలూ కొత్త, మనుషులూ 
కొత్త. వేదిక ఎక్కి వుపన్యాసం చేయడం 
అంతకంటే కొత్త. అంతా కొత్త 
అనుకోండి. ఎందువల్లనో ఏ.సి. అంటే 


అభ్యర్థిగా. కశ. ఖండవల్లి కృష్ణారావు. 
వ్వతంత్రులుగా శ్రీ " _పాన్నలూరు 
వదాఘవరెడ్డి కమ్యూనిస్టుల 
“ఐదెకరాలు-అవుదూడ” మంత్రం 
పేదసాదల్లో జోరుగా పనిచేస్తున్నది; 
అందువల్ల కృష్ణారావు గారు బలమైన 
భూస్వాములంతా 
వీరారాఘవరెడ్డి పక్షం వహించారు. ఇక 
బలహీనుడు ఏ.సి. సుబ్బారెడ్డిగారే. 
టవు౯లో తప్పు ఆయనకు 
పలుకుబడిలేదుగదా; ఎవ్వరికి తెలియదు 
గదా పోటీ కృష్ణారావు- వీరరాఘవరెడ్డి 
మధ్యనేననుకున్నారు. కాని 
వీరరాఘవరెడ్డి మూడవవాడే అయ్యాడు; 
విరరాఘవరెడ్డి పోటీ లేకుంటే ఏసి. 
నులభంగా గెల్బివుండేవాడు. 
అదీకాక ఉదయగిరిలో గోపాలరెడ్డిగారు 
ఓటమి, నెల్లూరులో ఏ.సి. పరాజయానికి 
కారణమైందా అనికూడా ఆ రోజుల్లో 
అనుకున్నారు. ఉదయగిరిలో ఏ.సి. 
అమయాయులు (బహుశా పాకనాటి 


కెడ్డేమో) గోపాలరెడ్డి గారికి వ్యతిరేకంగా 


చే ఇర నే * వద కతి 
మరురోజునే నెల్లూరు పోలింగు. ఆ 
రాత్రికి రాత్రి పల్లెలకు 
పించి. ఇక్కడ గోపాలరెడ్డి 
అభిమానులంతా (బహుశా పంటరెడ్డు 
విసి. కి వ్యతిరేకం చేశారని ఆనాటి 
మాట. ఈ వ్యతిరేకత కూడా వి. 
ఓటమి కారణాల్లో ఒకటన్నారు. 
ఏమైతేనేమి జిల్లా కాంగ్రెస్‌లో రెండు 
ముఠాలేర్చడడానికి. ఏ.సి. ఒక వర్గం 
నాయకుడై జిల్లా వ్యాప్తంగా తన 
పలుకుబడిని ప్రభావాన్ని ప్రసరింప 
జేయడానికి బీజం పడింది 1952 
ఎన్నికలోనేవని వా అభిప్రాయం. ఆనాడు 
ఏర్పడిన వర్గాలు. మనుషులు మారినా, 
వర్గాలు మారినా. ఈనాటికీ 
శాశ్వతమైపోయాయి; అంతకు ముందు 
వర్గాలు లేవసాదు; వాటిలో ఏసి. 
లేడు. 
ఇంకొక మాట; ఉదయగిరి 
ఎన్నిక కార్హూమతో హేళనకు గురైతే, 


నెల్లూరు నియోజక వర్గపు ప్రచారం 
నన్ను ఒకే బెదరింపుకు గురిచేసింది. 
'విరరాఘవరెడ్డిగారికి పనిజేస్తుండిన ఒక 
మదించిన భూస్వామి నన్ను ఫో౯లో 
పిలిచి “జాగ్రత్త” అని హూంకరించాడు. 
పిల్లతనం- నువ్వు జాగ్రత్తగా వుండు 
అని జవాబు చెప్పి పెట్టేశాను. ఆ 
"పెద్దమనిషి తర్వాత 'స్నేహితుడయ్యాడు! 
ఓడలు -౦డ్డు బండ్లు ఓడలు 
అవుతుంటా యంటారు. ఈనాడు 
ఇందిరాగాంధీ 'గరీబీహఠావో” _ నినాదం 
"పేదవారిని మంత్ర ముగ్గులతు చేసినట్లు. 
ఆనాడు కమ్యూనిస్టుల 
“ఐదెకరాలు-ఆవుదూడ” ఆశ 
ట్రలోభపరచింది. 1952 లో 
కమ్యూనిస్టులు కల్గించిన భ్రమ 1955 
మధ్యంతర _ ఎన్నికలనాటికే 
పంచలైపోయింది. అటువంటప్పుడు 
ఇందిరమ్మ వ్యామోహం _ఎంతకాల 
ముంటుందోనని పిస్తుంది. పునరావృతం 
కావడం చరిత్ర లక్షణం. చరిత్రనుండి 
పాఠాలు నేర్చుకోవడం రాజకీయ వాదుల 
అ్యాడులమేవటి కాంగ్రెస్‌ వాదుల లక్షణం 
కాదుగాదు! 

ఎన్నికలకు సంబంధించి 1937 వలె 
“జమో౯రైతుకు కాస్త గుర్తింపును 
తెచ్చిన ఎన్నిక 1978. కేంద్రంలో 
జనతాపార్టీ అధికారంలో వుంది. 
ఓడిపోయి, షా కమాష౯ తదితర 
కమాషన్హ _ విచారణలతో అప్రతిష్ట 
పాలైవుంది ఇందిరాగాంధీ. ఆమె మల్లీ 
అధికారానికి వస్తుందనే ఆశ చూపు 
అంది నంతలోలేదు. కాని ఆంధ్రప్రదేశ్‌కు 
సంబంధించినంతవరకు ఆమెపలుకుబడి 
మహోన్నత స్థాయిలో వుందేకాని, 
ఏమాత్రం దెబ్బతినలేదు. తల నెరసిన 
రాజకీయ వాదులు కూడా ఆ పరిస్థితిని 
గమనించలేక పోయారు. పేదవారి 
మనస్తత్వాన్ని గ్రహించగలిగినవారికి 
మాత్రమే ఈ పరిస్థితి తెలుసు. కాని 
అధిక  సంఖ్యాకులకు _ తెలియదు. 
జనతాగాలి జోరుగా వీస్తున్నది. 


పటా 


స్మారకానుబంధం -2 


ఎన్నికల్డ్‌ ఆ పార్టీయే 
బజాయిస్తుందనే నమ్మకం గాఢంగా 
వుండినది. అందువల్ల ఆ పార్టీ 
టిక్కెటుకు గిరాకీ ఏర్పడింది. ఇందిరా 
కాంగ్రెస్‌ అభ్యర్జులకోసం అన్వేషణ 
గావించవలసి వచ్చింది. ఎవడైనా, ఎంత 
అమాయకుడైనా దొరికితే 
చాలనిపించింది. ఇం.కాం. అభ్యర్థిత్వాలు 
స్వీకరించిన వారు గెలుస్తామని 
పూనుకున్నవారుకాదు; తమకు జనతా 
ట్క్కెటు ఏ పరిస్థితుల్లోనూ రాదు 
కాబట్టి, వొప్పుకున్నవారే. ఎలక్ష౯ 
ప్రచారం ప్రారంభమైనప్పుడు కూడా 
బయటకు ఆ విధంగానే వుండినది. కాని 
పోను పోను తెలిసివచ్చింది; మరీ 
ఇందిరా గాంధీ పర్యటన తర్వాత 
ఇం.కాం. దే విజయమనేది 
ధృవపడిపోయింది. అప్పటికీ కొందరు 
తమ వ్యక్తిగత పలుకుబడితోవైనా 
గెలుపొందగగలమనే ఆశాభావంతోనే 
వుండినారు.! ఆనం వెంకటరెడ్డి 
(నెల్లూరు), భక్తవత్సలు రెడ్డి 
(సర్వేపల్లి). గునుపాటి రామచంద్రారెడ్డి 
( సర్వేపల్లి) రేబాల దశరథరామరెడ్డి 
(అల్లూరు). పాదిలేటి వెంకటస్వామి 
రెడ్డి(వెంకటగిరి) అటువంటి 
అబిప్రాయం కలిగిన వారిలో ముఖ్యులు. 
పోలింగు తర్వాత కూడా, లెక్కింపు 
రోజు సైతం వీరిలో కొందరు తాము 
గెలుస్తామనే భ్రమలోనే ఉండినారు. 
గాలి ఎటు విస్తున్నది గమనించ గలిగిన 
కొద్దిమందిలో శ్రీ సుందరరామయ్య 
(అల్లూరు), శ్రీ.సి.విశేషారెడ్డి (సర్వేపల్లి) 
వంటివారుండినారు. 

నాకు మాత్రం అభ్యర్థుల నిర్ణయానికి 
ముందు నుండి కూడా ప్రబానుకూలత 
ఇం.కాం. కే వున్నదనే నమ్మకం 
దృఢంగా నాటుకొని వుణ్ణింది. 
1937,1946 ఎన్నికలలో కాంగ్రెస్‌ 
పూచిక పుల్లను పెట్టినా 
గెలుస్తుందనేమాట వుండేది. అట్లనే 
ఇందిరా కాంగ్రెస్‌ ఎంతటి అనామకుణ్ణి 
పెట్టినా గెలుప్తాడనే నమ్మకం నాది. 


ఢంకా 


23.7.1993 జ్య 


223-7193 జమా౯రైతు శ్రీరామమూర్తి 


1978 ఎన్నికల్లో 
మాహితంగా ఒక కొత్త పరిణామం 
సంభవించింది. ధనికులు, భూస్వాములు, 

గుత్తాధిపతులు, పేరు 
పలుకుబడులు గలవారు అనుకోకుండా 
ఇతర. పార్టీలకు పోయారు? ఇందిరా 
కాంగ్రెస్‌కు పేద, మధ్యతరగతులకు 
చెందినే కొత్తవారు మిగిలారు. 
ఇందిరాగాంధీ పేరుకుతోడు, ఆ పార్టీ 
సామాన్య (ప్రజల పార్టీ స్వరూపాన్ని 
సంతరించుకున్నది. మరొకటి - నా 
అమభవంలో పేద వర్గాలు ఏ పక్షం 
వహిస్తాలో, గెలుపువారిదే అవుతుంది. 


దృష్టిని శంకించారు; ఆట్టుకున్నారు; 
ఎన్నికలకు సంబంధించిన మా వార్తలు 
నమ్మ దగినవి కాదనుకున్నారు. పోలింగ్‌ 
రోజు వరకే కాదు, కౌంటింగ్‌ రోజుకూడా 
ప్రజాభిప్రాయం ఇదే- కాని ఫలితాలు 
ప్రకటింపబడిన తర్వాత, అవి తమ 
ఆశలను అంచనాలను తల్లకిందులు 
చేసిన తర్వాత తెలిసి _ వచ్చింది- 
మేమెంత కరెక్టుగా అంచనా వేశామో, 
మా అంచనాలు ఎంత ాస్తవంతో 
కూడినవో నిష్ప. మైనవో అప్పుడు 
గ్రహించారు; అపార్దం చేసుకున్న వారు, 
అపోహపడ్డఎరు, మొహం తిప్పుకొన్న 


స్మారకానుబంధం -2 


ధోరణికి మేము. వ్యతిరేకం. మా వైఖరి 
ఉద్యమకారుల ఆగ్రహానికి మమ్ములను 
తీవ్రంగా గురిచేసింది. మా కార్యాలయం 
మోద దాడి చేశారు. పత్రికలు తగుల 
బెట్టారు. నామాద దౌర్జన్యానికి 
సంకల్పించారు. ప్రజా జీవితం 
స్తంభించిపోయింది ఖ్‌ వార్తలు 
అడ్వర్దయిజుమెంట్లు వచ్చే అవకాశం 
లేకుండాపోయింది; ఉద్యమం వుధృతం 
అవుతున్నకొద్దీ, మామోద క్రోధం 
మితిమోరిపోయింది. ఒకటి రెండు సార్లు 
మా ఆఫీసును తగుల బెట్టాలని 
పెట్రోలు టిన్నులతో బయలు 


ఆత్మావలోకనం 


(1990 వజ్రోళ్సవ సంచిక నుండి పునర్ముద్రితం ) 


1952లో _ హరిజనాది పేదవర్గాలు 
కమ్యూనిస్టుల వైపు మొగ్గబట్టై, అప్పుడు 
ఆ పార్టీ విజయం పొందింది. ఇప్పుడు 
ఆ వర్గాలు ఇందిరాగాంధీపట్ల (గు 
వ్యామోవోన్ని (ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి, 
ఇందిరా కాంగ్రెస్‌కు ఘన విజయం 
తధ్యమని నా నమ్మకం. నాకు 
వ్యక్తిగతంగా ఇందిరాగాంధీ 
నాయకత్వంపట్ల అచంనలమైన 
విశ్వాసం; దానికి తోడు సామాన్య 
[ప్రజలు ఆమె వైపున్నారనేది స్పష్టంగా 
కనపడుతున్నది. అందువల్ల ఈసారి 
ఇం.కాం. దే విజయమని అనుమానం 
లేకుండా చెప్పగలిగాము. 

కాని మమ్ములను సిచ్చివాళ్లను 
కున్నారు; నిజాన్న _ చూడలిని 
వాళ్లమనుకున్నారు. కేనలం ఆ పార్టీపట్ల 
అభిమానంతో ప్రజలను 
మజ్యపెడుతున్నా మనుబున్నారు; 
జగార్జనరెడ్డి (ప్రేరణతో, ఆయన కోసంగా 
తప్పుడు, _ (ప్రచారం చెస్తున్నా 
నానుకున్నారు. మా చిత్తశుద్ధిని వాస్తవ 


వారు మమ్ములను అభినందించారు. 
అంత కరెక్టుగా చెప్పగలిగినందుకు 
విస్మయం ప్రకటించారు. 

మా గొప్పతనాన్ని చాటుకోవడానికి 
చెప్పడం కాదు, కళ్ళకు కట్టినట్లు 
వాస్తవం కనబడుతుండగా, జనవాణికి 
అది విరుద్దమైనా, అపవాదులు 
అపఖ్యాతి భరించవలసి వచ్చినా, 
తద్విరుద్ధంగా నడచుకోలేక పోయామని 
చెప్పడానికే. చివరకు మా. చిత్తపద్ధి 
ప్రజల గుర్తింపును పొందగలిగినందుకు 
ఎంతో ఆనందం కలిగింది. 197నీ 
ఎన్నిక జక విధంగా 1937 తో 
పోల్చదగిందేనని నా అభిప్రాయం. 
ఎన్నికల్లోనేకాదు, ఇతర అనేక సమస్యల 
విషయంలో మా నమ్మకానికనుగుణంగా 
నిర్భయంగా వ్యవహరించినందువల్ల, 
ఎన్నో ఇక్కట్లకు, నష్టానికి గురికావలసి 
వచ్చింది. జై ఆంధ్ర ఉద్యమం 
జమో౯రైతు జీవితంలో, నాజీవితంలో 
మరుపురాని ఒక అనుభవం. 
సమగ్రత ఆ ఆశయం; 


రాష్ట 


బు 
వేర్పాటు 


దేరడంకూడా జరిగిందట. 
లేక మా వైఖరిలోని 

నిష్కళంకతోకాని అటువంటి 
అఘాయిత్యం ఏమో జరగలేదు. ఆ 
ఉద్యమ సమయంలో నేను భావ 
సంఘర్షణకు లోను కావలసి వచ్చింది. 
వ్యక్తిగతమైన నా వ్యాసం కోసం 
మొండిగా వ్యవహరించి, నాలుగైదు 
దశాబ్దాల శ్రమతో నిర్మాణమైన సంస్థను 
నాశనం చేయడమా అనే మోమాంసతో 
కొట్టుమిట్టాడ వలసి వచ్చింది. 
అంతేకాదు, మా వశ్వాసాన్ని, చెప్పుకునే 
అవకాశంలేని ప్రజాస్వామ్యంలో 
సంపాదకుడుగా " వుండడంకంహే 
సన్యసించడం ఉత్తమమనే విర్తక్తీ 
ప్రబలింది. అదృష్టవశాత్తు ఉద్యమం 
విరమించబడడం, రాష సమగ్రతకు 
భంగం లేకుండా పోవడం జరిగింది. 
రాష్ట్రానికి చిచ్చుపెట్టిన వేర్పాటు 
పెద్దమనుపులే తర్వాత ఏర్పడిన మంత్రి 
వర్గంలో మొదటి స్థానాలను పొందడం, 
జై ఆంధ్ర ఉద్యమమంతా కొందరు 


దైవకృపో, 
సమంజసతో, 


రాజకీయ వాదుల స్వార్థ కుట్రగా 
రుజువు కావడర నంభవించింది. 
జై ఆం: ఉద్యమ సమయంలోనే కాదు 
విద్యార్థుల సమ్మెలు ఉద్యమాల 
సమయంలో కూడా మా దృఢవైఖరివల్ల 
దాడులకు నష్టానికి గురిగాక తప్పలేదు. 
కాని ఆ విషమ సమయాల్లో లొంగి 
పోకుండా అచంచలంగానే 
వుండగలిగాము, 
కాంగ్రెస్‌లో ముఠాలు కొత్తకాదు, మొదట 
(హాశం గోపాలరెడ్డి 
వర్గాలుండేవి. గోపాలరెడ్డిగారిది 
ముఠాతత్వంకాదు; ఆయన అందులో 
ఎప్పుడూ తలదూర్చేవాడుకాదు. కాని 
అనుయాయులకు అబేధభావం 
తప్పేదికాదు. తర్వాత ఆ వర్గాలు 
గోపాలరెడ్డి- ఏ.సి. మధ్య ఏర్పడ్డాయి. 
ఎవరి మధ్య ఏర్పడ్డా. ఒక వర్గంలో 
పేరు _గోపాలరెడ్డిగారిదైనా, an 
మాత్రం వీటికి దూరంగ నే వుండేవా 
అనుయాయులు మాత్రం వ 
పట్టుకునేవారు. ఆపిమ్మట పని. 
వర్తంలోనే. పెద్ద “విప్లవం” . వచ్చింది. 
1965 సంవత్సరం" అది. ఆనాడు 
విసి. వర్గానికి ఎదురులేదు. ఇటు 
రాజకీయాధికారం, అటు సహకార 
సంస్థల ' ఆధ్వర్యం పూర్తిగా వారిదే. 
జిల్లాలో అష్టదిక్పాలకులు కూడా వారి 
అదుపాజ్జలలో వుండవలసిందే. ఆ 
వర్గంలో” కూడా ఆనం సంజీవ 
కెడ్డీ-నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారలు 
ఒక్‌ “ఉపవేర్గం. ఏ.సి. "మంత్రిగా 
హైదరాబాదులో వున్నందువల్ల, జిల్లా 
అంతా ఈ “యువనాయకుల' ఆధీనంలో 
ఈ 
ప్రభావం 
ఎంతవరకు పోయిందంటే విని 
ధిక్కరించే స్థితి ఏర్పడింది. కాలేజి సీటు 
మొదలు కాల్తియం వైశేటు వరకు వారి 
దయాదాక్షిణ్యాలమాద ఆధార 
పడవలసిందే. జిల్లాలో వారంటే ఎంతటి 


_భయోత్ఫాతం వక్పడిందండే. న్యూస్‌ 
ప్పాల్ప్‌లో 


పంతులు 


“జమా౯రైతు' ను 
ఇ 


బహిరంగంగా కొనడానికి 
సందేహించేవారు; కొని మడచి చాటుగా 
పెట్టుకొని తనుక పోయేవారు. 
దుర్భరమైన పరిస్థితి ఆ వర్గంవారు 
ఎదగవలసినంత ఎదిగారు. వారి 
ప్రాభవమూ అందదగిన పరిమితులను 
అందింది. ఇక ఎదగడానికి చోటు లేదు; 
విరగడం తప్ప. 1965 డిసెంబరులో 
కాబోలు పతనం ప్రారంభమైంది. 
మొదట తిరుగుబాపైనవాడు 
“యువనాయకుల"లో ఒకడైన 
జి.ప.ఛైర్మన్‌ నల్లపరెడ్డి చం[ద్రశ్రేఖరరెడ్డి. 
తెరుగు బాటుకు ముందు నన్ను. 
చంద్రశేఖరరెడ్డిగారిని ఒక _ వుభయ 
మిత్రుడు కలిపాడు. నా సహకారానికి 
హామో పొందిన అనంతరమే 
చంద్రశేఖరరెడ్డి తన తిరుగుబాటును 
ప్రకటించాడు. 

ఆనం వర్గంమోద తిరుగుబాటుకు 
జమో౭రైతు” అత్యంత 
ప్రోత్సాహమిచ్చింది. (ప్రచారం చేసింది. 


ఆ ప్రచారం ఆవర్గంమోద అసంతృప్తి 


వున్నవారందరూ బయట  పడడానిక 
ధైర్యం కల్గించింది. అదొక 
ధర్మయుద్ధమనే వాతావరణం 
కల్గించినందువల్లనే, వసి. వ్యతిరేకవర్గం 
ప్రజాదరణను పొందగలిగింది. 
న్యాయంగా ఈ వర్గ రాజకీయాల్లో పత్రిక 
భాగస్వామి అయివుండకూడదు. కాని 
నిరంకుశత్వానికి అడ్డుకట్ట పడనిదే ప్రజా 
జీవితం మరింత దుర్భరమవుతుందనే 
పవిత్రోద్దేశ్యంతోనే పాత్ర వహించవలసి 
వచ్చింది. వ్యక్తిగతంగా  వారిమోద 
ద్వేషంలేదు; పైగా ఏ.సి. అంకే 
అభిమానం; ఒక ఉన్నతాశయంతోనే ఆ 
బంధాన్ని ్రెంచుకోవలసి వచ్చింది. 
1967 లో వసి. మరణిస్తే 
“జమో౯రైతు' ప్రత్యేక _ సంచికతో 
స్మృత్యంజలి ఘటించింది. ఏ.సి. 
స్థానంలో శాసనసభకు ఎవరు అర్హులు 
అంటే, నిస్సంశయంగా సంజీవరెడ్డి అని 
సూచించింది. సంజీవరెడ్డి మంత్రి 
అయితే అమితంగా సంతోషించింది, జై 


స్మారకానుబంధం -2 


ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా. ఆనం 
వెంకటరెడ్డిగారు నిలబడినప్పుడు, 
ఆయనకు అండగా నిలిచింది. ఇవంతా 
ఎందుకు వుదహరిస్తున్నానంకే, ఆనం 
వర్గం వ్యతిరేకోద్యమానికి మద్దతు 
నివ్వడం వ్యక్తిగత కారణాలతో కాదని, 
వికచ్చక్రాధిపక్యాన్ని విచ్చిన్నం 
చేయడానికేనని పాఠకులకు చెప్పడానికే. 
మేనకూరు గోపాల కృష్ణా రెడ్డి 
గారంటుంటారు- నాకు బలహీనులపట్ల 
పక్షపాతమని. నా స్వభావాన్ని చక్కగా 
గ్రహించ గ్గలిగాడని పిస్తుంది. కొంత 
కాలానికి ఆనం వ్యతిరేక వర్గంలో ఆ 
'దుర్తక్షణాలే గోచరించాయి. ముఖ్యమంత్రి 
బ్రహ్మానందరెడ్డిని, జిల్లా రెండో మంత్రి 
చెంచురామానాయుణ్లి ఆధారం చేసుకొని 
ఈ వర్గంవారూ అట్టనే తయారయ్యారు. 
ఒకనీతి ఒక పద్ధతి లేకుండా పోయింది. 
వలెనే వీరూ 
వ్యవహరించేట్టుంకే ఎవరైనా వారిని 
వ్యతిరేకించి వీరిని ఎందుకు 
సమర్థించాలి _ అని _ ప్రన్నించాము; 
విమర్శనాదృష్టితోనే వీరినీ చూచాము. 
చెంచురామానాయుడుగారితో సహా, ఆ 
వర్గం నాయకులందరికీ మామోద 
విముఖత _ కల్గింది. _చంద్రశ్రేఖరరెడ్డిని 
అవసరం కొద్దీ మహా నాయకుడుగా 
చిత్రించాము; జనం జేజేలు చెప్పేట్టుగా 
చేశాము, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి 
కార్యదక్షుడని, ఆదర్శ సమితి 
అధ్యక్షుడని ్రశంసించాము.. ఆయన 
ప్రతిష్టను. “పెంచాము. సంతోషించారు. 
సమ్మోదం పొందారు. మధ్యతరగతి 
యువకుడైన నేదురుమల్లి జనార్దన 
రెడ్డిలోని చైతన్యాన్ని క్రియాశిలత్వాన్ని . 
సహృదయాన్ని, స్నేహస్వభావాన్ని బట్టి 
జిల్లా రాజకీయాల్లో కొత్త విలక్షణ 
నాయేకత్వానికి అవకాశమున్నదనే 
వుద్దేశ్యంతో అతన్ని ప్రోత్సహిస్తే. 
నల్లపరెడ్డివారితో సవా అందరూ 
క్రుద్దులయ్యారు; నిందలు, అపవాదులు 
కురిపించారు. మంత్రిగా జనార్హనరెడ్డిని 
కాస్త విమర్శనా దృష్టితో చూచేసరికి 


ఆనంవారి 


23.7.1993 ఈ 


| 


మ! 


తారా! 


తె జమా౯నైతు శ్రీరామమూర్తి 


"విశ్వాసాల" నీతులు వల్లిస్తున్నారు. ఈ 
విధంగా అనుకూలంగా వ్రాసినప్పుడు 
చేంకీలు ఎగురవేయడం, విమర్శించి 
నప్పుడు ముఖులుకావడం రోజకీయ 
వాదుల నవజ లక్షణమైపోయింది. కాని 
మా మటుకు మేము సమస్యల 
గుణాదోషాలను బట్టి _ వ్యక్తులను 
ప్రశంసించడం విమర్శించడం జరిగిందే 
కాని, వర్గతత్వంతోనో ద్వేషభావంతోనో 
సంకుచితంగా వ్యవహరించ లేదు. 
తమకు అనుకూలమైనపుడు 
ప్రశంసించారు; _ ప్రతికూలమైనపుడు 
దురుద్దేశాలు అంటగట్టారు. వాటికి 
మేము ఏనాడూ పొంగిపోలేదు; 
క్రుంగీపోలేదు. అందువల్లనే మేము 
జిల్లాలోని రాజకీయవాదులందరినీ 
స్నేహితులుగానే భావిస్తున్నాము. 
మమ్ములను విరోధులక్రింద భావిస్తే, 
ఆది వారి చిత్తసంస్కారం క్రింద 
పరిగణించ వలసిందే. 

క్రైం వార్తలు కల్గించినంత సంచలనం, 
పాఠకరంజకత రాజకీయ 
కల్లోలాలుకూడా కల్లించ లేవని. 1971 
వాటి మైపాడు హత్యలు చాటాయి. 
కళారాణి, చంద్రికారాణి సోదరీమణుల 
హత్యా. వార్తలకోసం పాఠకులు పత్రిక 
కొరకు నిరీక్షిస్తుండేవారు. ఒక వారం 
పత్రిక ఆలస్యమైంది; శుక్రవారం రాత్రి 
రెండుకో మూడుకో వెలువడింది. 
అప్పటివరకు ఎంతో మంది పాఠకులు 
పత్రికకోసం . నిరీక్షిస్తూ కూర్చున్నారు; 
అంతటి ఆసక్తిని రేకెత్తించాయి ఆ 
హత్యలు! “జమో౯రైతు' పేరు జిల్లా, 
ర్యాష్ట సరిహద్దులు కూడా దాటి 
రైసు వైంది అప్పుడే. 
“ఇల్తప్కే టెడ్‌ విక్తి" వంటి పత్రిక 
“జమా౯రైతు" ర్‌హేర్టుల ఆధారంగా, 
బామ్మలతోటి ఆ “వోత్యోదంతాన్ని 
రెండుమూడు పేజీలు ప్రకటించిందంటే, 
జర్హలిజంలో, ప్రజాసమస్యలను 
వెలుగులోకి తేవడంలో జమా౯రైతు 


' వున్నత (ప్రమాణాలనే అందుకున్న "ని 


పించింది. ఈ హత్యలకు సంబంధంచి 


మాకు కలిగిన సంతోషం పత్రికకు 
ఎక్కువ (ప్రచారం లభించిందనేదికాదు. 
సముద్రంలో కలసిపోవలసిన ఆ నేరాన్ని 
పైకిలాగి, తగినచర్య జరిగేట్లు 
చూడగలిగామనే సంతృప్తే! 
పరిశోధనలో, వివరాల _ సేకరణలో. 
వున్నదున్నట్లు ప్రకటించడంలో మేము 
శ్రమనేకాదు, రిస్క్‌" కూడా తీసుకోవలసి 
వచ్చింది. ఆ సమయంలో అజాత 
శత్రువైన ఒక వ్యక్తి మమ్ము పదేపదే 
హెచ్చరించేవాడు- వ్యక్తిగతంగా 
ఎందుకు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు; 
వదలి వేయరాదా అని సలవో 
చెప్పేవాడు. మా గ్రేయస్సుతో చెప్పిన 
సలహా అది, కాని జరిగిన ఆ ఘోరాన్ని 
సహించి వూరుకోవడానికి 
మనస్కరించలేదు. _ నేరాన్ని వెలికి 
తీయడమే కాదు ముఖ్యమంత్రి 
వెంగళరావుగారిని కూడా నెల్లూరుకు 
రప్పించే ఆందోళనను 
సృష్టించ గలిగాము. 

వ్రాన్తుంటే పోతూనే వుంది . వ్యానమైతే 
దీర్జమైందికాని జమో౯రైతును గూర్చి, 
దానితో నా అనుబంధాలు, 
అనుభవాలను _ గూర్చి ఎంతవరకు 
స్పష్టంగా చెప్పగలిగానా అనేది నాకే 
సందేహం. పత్రికకు మంచిపేరు 
వచ్చినా, దానిస్తాయి బాగున్నా ఆ 
గొప్పదనమంతా సంపాదకుడిదే 
ననుకోవడం పొరపాటు, సంపాదక 
వర్గంలోని ప్రతిఒక్కరి శ్రమ. శ్రద్ధ శక్తి 
అందులో వుంటాయి, సమష్టి కృషి 
సమష్టి బాధ్యతతోనే పత్రిక రాణిస్తుంది. 
అటువంటి మంచి సహచరులు 
దొరకడం మా భాగ్యం, నా అదృష్టం, 
నలమోలు _ గోపాలకృష్ణయ్య, బండి 
గోపాల రెడ్డి (బంగోర), పి. గోపాలకృష్ణ 
(గోపి) గారల సహచరత్వం 
అనన్యమైంది. వాళ్ళు వేతనాలకోసం 
ఉపసంపాదకులుగా సనిబేసినవారుకాదు; 
శ్రద్ధాసక్తులతో, _వుత్సావహ దీక్షలతో, 
అంకితమై పనిజేసినవారు; అందువల్లనే 
పత్రిక _ పాఠకుల దృష్టిలో “స్టా 


అలపెడిని 


ఆ నేర" 


స్మారకానుబంధం -2 


కాలేదు; నిత్య నూతనంగా, 
నవ్యాస్తక్తి దాయకంగా చదవబడుతూనే 
వుంది; ఈ సమయంలో వారి సేవలను 
తలచుకోవడం, వారికి కృతజ్ఞతలు 
చెప్పుడం నా ధర్మం. 

జర్నలిస్టుగా వుండేవాడు రాజకీయాల్లో 
పాల్గొనగూడదనేది నామతం. జర్న' అచు 
నిత్య రాజకీయాలలో భాగస్తుచైతే. 'పత్రః 
నిష్పాక్షికతకు దూరమవుతుంది 
రాజకీయాలకు దూరంగా ఒక 
పరిశీలకుడిగా వుండగల్లితేనే కల్లితేనే 
రాణింపు, పూజింపు, నేను వ్రత భంగం 
చేసాను. వా ఎంఎల్‌సి. పదవి 
జర్నలిస్టుగా ; జర్నలిస్టుగా నా 
స్వేచ్చను, స్వతంత్రాన్ని. సిర్భేకత్వాన్ని 
కొంతవరకు _హరించిందనే చెప్పాలి. 
వ్రాతలో సంశయగమనం 
తెలియకుండానే ప్రవేశించింది. అయినా 
నాలో నేను సమాళించుకోవడానికి, 
రాజకీయ మొగమోటాలకు దూరం 
కావడానికి పార్టీకి బందీ 
కాకుండడానికి, పదవికోసం "స్వేచ్చను 
వ్యక్తిత్వాన్ని . _ ధారబోయకుండడానికి 
ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే 
వున్నాను. ఎంతవరకు కృత కృత్యుణ్లి 
కాగలుగుతున్నానో మారే చెప్పాలి! 

నాకు. విద్యా శిక్షణలు గరపింది, నాకు 
లోకజ్ఞానాన్ని ప్రసాదించింది. 
జర్నలిజంలో నాకు ఒనమాలు 
దిద్దబెట్టింది. నన్నాక మనిషిగా చేసింది, 
నాకొక ప్రతిపత్తిని _ కల్పించింది 
“జమా౯రైతు' ..... నా కార్యరంగము, 
నా లోకము జమో౯రైతే. అందువల్లనే 
“జమా౯రైతు"ను తల్లిదండ్రి, గురువు 
దైవంగా సర్వస్వంగా భావిస్తాను ఈ 
సంస్థ _రామానాయుడుగారు కలలు 
గన్నట్లు, కలకాలం 

మూడుపూలు, 


సంవత్సరాలు. ఈ నుదీర్హ కాలంలో 
జమో౯రైతుకు నేనేమి చేయగలిగాను? 
దానిన కించిత్‌ అయినా అభివృద్ధి 
చేయగలిగానా? దాన (ప్రతిష్టను 
"పెంచగలిగానా? దాని వ్యాప్తికి దోహేద 


పదతగల్‌ బా? 


“జమో౯రైతు" వద్రోత్సవ మంచే నా 
మనసులో ఇటువంటి భావాలెన్న 
కలుగుతున్నాయి; ఇలాంటి ప్రశ్నలే 
తలెత్తుతున్నాయి. ఒకసారి వెనుదిరిగి 
చూచుకోవడానికి, ఆత్మావలోకనం 
చేసుకోవడానికి ఇది. సముచితమైన 
సందర్భమూ, సమయము కాదా 
అనిపిస్తున్నది-తన రజతోత్సవ, 
స్వర్ణోత్సవ, వజ్రోత్సవ సంబరాలు 
మూడింటిలో పాల్గొనే అపూర్వావకాశాన్ని 
భాగ్యాన్ని “జమా౯ర్రేతు " నాకు 
కల్గించింది. జమా౯రైతును స్థాపించి 
స్థిరీకరించిన రామానాయుడు గారికి 
తాను. ఏమి చేయగలిగాను అని 
సమోక్షించు కోవాలసిన అవసరం 
లేకుండా పోయింది. తాను పత్రికను 
వెలకొల్పడమే కాదు. సంచలనాత్మకంగా 
విర్వహించడమే కాదు. లక్ష్యాలను 
సాధించి తన తదనంతరం కూడా 
పత్రికను నడిచేటట్టు చేశాననే 
సంతృప్తితో ఆయన కన్ను మూశారు; 
చరితార్జుడైనాడు? ధన్యజీవి 
అన్పించుకున్నారు. కాని ఆయన 
చేయాల్సిన వని ఒకటి చేయలేకుండా 
పోయారు. ఆయన తన తొలి రోజుల 
జీవిత చరిత్రను వ్రాయగలిగారు గాని 
జమాణరైతోద్యమంలో తన 
అనుభవాలను, జమా౯రైతు స్థాపనాది 
నిర్వహణలో తాను పడిన పొట్టను, 
భిన్న మనస్తత్వాలు స్వభావాలు గల 
కాజకీయ నాయకులు వ్యక్తులను గూర్చి 
తన అభిప్రాయాలను, ఆనాటి కాలమాన 
పరిస్థితులను ఆయన వ్రాతలో పెట్టలేక 
పోయారు. ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత 


బలవంత పెట్టినా ఆయన చేత ఆ పని 
చేయించలేక పోయాము. రామానాయుడు 
గారు తన ఎమో౯రైతు అనుభవాలను 
గ్రంధస్థం చేసివుంకే మాకు 
మార్గదర్శకంగా వుండేది, 

జమో౯రైతుకు ఇతర పత్రికలకు పోలికే 
లేదు. ఇతర పత్రికలంకే నా వుద్దేశ్యం 
స్థానిక పత్రికలని కాదు? ఇతర 
ప్రదేశాల నుండి వెలువడే .పత్రిక్రలని నా 
భావం, ఇతర (ప్రదేశాల పత్రికలు విశాల 
రంగానికి సంబంధించిన సమస్యలను, 
రాజకీయాలను గూర్చి చర్చిస్తాయి. 
పరిశీలన జరుపుతాయి. కానీ, స్థానిక 
సమస్యలను, స్థానిక రాజకీయాలను, 
స్థానికుల మధ్య వుండి, అధికార 
అనధికార్లకు సంబంధించి తెర వెనుక 
వౌర్తలు, వ్యాఖ్యలు విమర్శలను 
చేయవలసిన అవసరం వాటికి వుండదు. 
స్థానికంగా వుండి, వ్యక్తులతో 
పరిచయాలు కలిగి, నిత్యం వారి 
ముఖాలు చూస్తూ, వారిని గూర్చి 
నిర్మాగమాటంగా నిశితంగా విమర్శించ 
వలసిన రావడమనేది కత్తి మోద 
సామువంటిదే? ఒక విధంగా నిప్పుతో 
చెలగాటమే; 1947 నరకూ ఏమి 
వ్రాసినా, ఎవరి మోద వ్రాసినా ఎట్టా 
వ్రాసినా స్వాతంత్ర్య సమరం - 
జమోందారీ వుద్యమ (ప్రభావం మాటున 
చెల్లిపోయింది. చెల్లిపోయింది అనడం 
కూడా పూర్తిగా సముచితం కాదు; 
అప్పుడూ వ్యక్తుల కోపతాపాలు, 
బెదరింపులు, వేధింపులు, దౌర్దన్యాలు 
దాష్టీకాలు లేకుండా పోలేదు. ఆ పురిటి 
నొప్పులను, ఆ బాలారిష్టాలు, ఆ 
ప్రారంభ బాధలు, _ కష్టాలన్నింటిని 
రామానాయుడు గారు భరించి 
అధిగమించి కీర్తి ప్రతిష్టలు పునాది 
మోద జమా౯రైతును నిలబెట్టి పోయారు. 
అటువంటి విఖ్యాతమైన జమాఃరైతును 
నేనేమైనా పెద్దది చేయగల్లినానా? ద దానిని 
విస్తృతం గావించ గలిగానా? లేదు... 

లేదు... లేదు. ఎందువల్ల? ఏ రాష్ట్ర 
రాజధానీ నగరంలోనో కాకుండా, ఒక 


స్మారకానుబంధిం -2 


జిల్లా కేంద్రంలో వున్నందు వల్లనా? 
రాష్ట్ర వ్యాప్త స్వరూప స్వేభావాలతో 
కాకుండా వార్తా పరిధిని జిల్లాకే 
పరిమితం చేసిందు వల్లనా? మారినే 
బహుళ సంఖ్యాకులైన పాఠకుల 
అభిరుచుల కనుగుణంగా సీరియల్సు, 
సినిమాలు, సెక్సు. క్రైమ్‌ తదితర 
ఆకర్షణీయ విషయాలతో కాకుండా 
రాజకీయాల వంటి కొద్ది మందికి ఆసక్తి 
కలిగిన అంశాలకు ప్రాధాన్యత నివ్వడం 
వల్లనా? రాజకీయాలలో సైతం 
స్వతంత్రంగా సమతూకంగా గుణ 
పక్షపాతంతో కాకుండా, ఒక పార్టీ పట్ల 
అభిమానంగా, ఆ పార్టీలో కూడా 
కొందరు ఎ్యక్తుల ఎట్ల _ ఆదరంగా 
వ్యవహరించి నందువల్లనా? పత్రిక 
సర్వతో ముఖాభివృద్ధికి అనవసరమైన 
ధన వసతి లేనందువల్లినా? వీ వీటన్నంటికి 
మించి పత్రికా నిర్వహణకు ఇంత 
కాలం బాధ్యత వహించిన నాలో 
సమర్థతలేక పోవడం కారణమా? 

పత్రిక జిల్లా కేంద్రంలో వుండడం 
నిస్సందేహంగా అని విధాలా 
అనకూలమే కాదు, నష్టదాయం కూడా. 
రాష్ట్ర రాజధాని పత్రికలకుండే గుర్తింపు 
జిల్లా కేంద్రంలోనో, మరో చోటనో వుండే 
పత్రికల కుండదు. ముఖ్యంగా. ప్రభుత్వ 
దృష్టిలో రాజధానిలో వుండే పత్రికలో 
హోదా ఎక్కువ. అనుకూలతలకు 
సంబంధించి రాజధాని కేంద్రంలో 
వుంటే అనేకం? రాజధాని రాజకీయాలే 
కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు 
సంబంధించిన వార్తా _ కథనాలు 
సులభంగా లభ్య వౌతాయి. అన్ని రకాల 
శిరికలు వ్రాసే రచయితలు అనేక మంది 
దొరుకుతారు; అందువల్ల పత్రికను 
వివిధ విషయాలతో సుసంపన్నము, 
ఆకర్షణీయము గావించే అవకాశం 
వుంటుంది. వార్తా చిత్రాలు, వ్యక్తుల 
బొమ్మలు సకాలంలో సేకరించు 
కోవచ్చు. ప్రింటింగ్‌కు సంబంధించి 
అధునాతన రీతిలో అభిరుచులకు 
అనుగుణంగా పత్రికను 


23.7 1993 


1993 జమో౭౯రైతు శ్రీరామమూర్తి 


వీలుంటుంది. అన్నిటికీ మంచి 
వెఐ.పి.లంటారే ఆ ముఖ్యుల 
లభిస్తాయి? ఈ 
జిల్లా కేంద్రంలో వుండే 
దొరకవు గదా? రాష్ట్ర 
వ్యాప్తవైనఆ ప్రాచుర్యం, ప్రకటనల 
మూలంగా లభించే ఆదాయం జిల్లా 
'కెంద్రంలోని పత్రికలకు ఎట్లా వస్తుంది! 
రావడానికి వీల్లేదు. ఆ బెనకూలతను 
అనుక్షణం జమో౯రైతు అనుభవానికి 
వస్తుంటాయి. 
కానీ అంతకు క్రితం మద్రాసు నుండి 
కానీ. ఆంధ్రప్రదేశ్‌ అవతరణానంతరం 
"హైదరాబాదు నుండి గాని 
ప్రారంభింపబడిన అనేకానేక వార, మాస 
పత్రికలు మూడు పువ్వులు, ఆరు 
కాయలుగా విరాజిల్లుతూ వుండాలి 
గదా? కానీ అ పత్రికలన్నీ ఎంత 
వుధృతంగా _ ప్రారంభమైనవో అంత 
శీఘ్రంగా నిలచి పోయినవి, ఎందువల్ల? 
పెరు, సమర్థత అనుభవం గల 
పెద్దలెందరో ప్రారంభించిన పత్రికలు 
కొంతకాలమైనా నడవ లేక పోవడానికి 
కారణమేమి? పూర్వం తెనాలి నుండి 
కాబోలు వెలువడిన ఒక మాస పత్రిక, 
(ప్రస్తుతం విజయవాడ నుండి 
పలువడుతున్న ఒక వారపత్రిక లక్ష 
సర్కులేషన్‌ కాక గలిగినాయంకే 
ఏమనుకోవాలి? దీన్ని బట్టి తేడా 
రాజధానిగో, జిల్లా కేంద్రంలో వుండడం 
కాదు. మెదటిది పత్రిక స్వరూప 
స్వభావాలు; కెండవది నిర్వాహకుల 
దీక్షాదక్ష్తతలు ; ఇంకో విధంగా 
చెప్పుకోవాలనుకుంటే రాజకీయాల 
మోద, రాజకీయ దుల మోద, 
_ సంచలనాత్మకమైన రాజకీయ వార్తల 
మోద ఆధారపడి ప్రచరితమయ్యే 
పత్రికలు బ్రతకటం కష్టం. అఓఎవంటి 
పత్రికా పాఠకులు పరిమితం. 
సీరియల్సు, నవలలు, సినిమాల వటి 
చక్కలిగింతలు పెట్టే సరుకుతో కూడి 
పత్రికలకు _ మనుగడ ఎక్కువ 
అటువంటి వాటికి అన్ని వయసులకు 


పరిచయాలు 
ఆపకాళాలన్నీ 


పత్రికకు 


చెందిన స్త్రీ పురుషులు, యువతీ 
యువకులు పాఠకులౌతారు, వేడి వేడి 
బఠానీల్లాగ - అమ్ముడు పోతాయి? 
పెట్టుబడి వ్యాపార దృష్టి పత్రిక 
విజయానికి ప్రాధమికావసరాలనేది 
చెప్పనవసరం లేదు. 

జమా౯రైతును రాజధానికి తరలించి, 
రాష్ట్ర వ్యాప్త రాజకీయ వార పత్రికగా 
రూపొందించాలనే వుబలాటం, వురవుర 
మాకు అప్పుడప్పుడు కలుగకుండా 
పోలేదు. కాని రాజధానిలో ప్రారంభమై 
పతనమవుతున్న పత్రికల గతిని చూస్తూ 
చూస్తూ “జమో౭౯రైతు' కు స్థాన 
చలవం కలిగించడానికి ధైర్యం 
చాలలేదు. స్థానిక అభిరుచి, 
చందాదారులైన పాఠకులే 
“ జమో౯రైతు ' ఇంతకాలం ఈ 
రూపంలోనైనా వుండడానికి 
కారణాలనే కలిగింది. 
నెల్లూరుది 
హైదరాబాదు 
తేవచ్చు. 
యంత్రాగము 
సమకూర్చుకొనే అవకాశం మాకు 
కనపడలేదు? దానికి అవసరమైన 
చొరవ చురుకుదనం సమర్థత నాలో 
లేవని నాకు సృష్టంగా తెలుసు. 
అందువల్ల సాహసించలేక పోయాను. 
పార్టీ రాజకీయాలు, అందులో కొందరు 


నిల్చి 
నమ్మకం 
లెల్లూరులోనే 


ప్రచురణ 
దానికి 


ఆరక 
స 
కావాలి. 


వ్యక్తుల పట్ట అనుసరించిన వైఖరులు" 


పత్రిక “అభివృద్ధికి ప్రతిబంధక 
మయ్యాయా? జమో౯రైతు స్టాపనాది 
కాంగ్రెస్‌ పార్టీనే బలపరుస్తున్నది? 
ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థుల 
విజయా౨కే కృషి చేస్తున్నది. కాంగ్రెస్‌ 
అనేది ఈనాడు వున్న అసంఖ్యాకమైన 
పార్టీలలో ఒక పెద్ద పార్టీ కావచ్చు గాని, 
ఆనాడు పార్టీ అంటే కాంగ్రెస్‌ ఒక్కకే 
పార్టీ. ఈనాటి పార్టీలన్నిటికీ - ఒక్క 
బు వ 
బి.జె.పి. మినహా - కాంగ్రెస్‌ పార్టీయే 
తల్లి? ఈ చిల్లర మలర పార్తీలలో 
= క ల్లి బు 
వున్న వారందరు ఒకప్పటి కాంగ్రెస్‌ 
వెదులే, క్రమంగా సిద్ధాంతాలు 


స్మారకానుబంధం -2 


విధానాలతో విభేదించి కొందరు కొత్త 
పార్టీలు టుకుంయే? వ్యక్తిగత 
సృర్థలతో పదవీ వ్యామోహాలతో అవకాశ 
వాధంగా పొంత పార్టీలు పను 
వారు కొందరు. కమ్యూని 
ఒకప్పుడు _ కాంగ్రెస్‌లోవున్న చాత 
సోషలిస్టులుగా చెలామణ్‌ 
అయినవారే. తర్వాత జయ(్రకాష్‌ వంటి 
కాంగ్రెస్‌ సోషలిస్టులను నట్టేట. ముంచి 
అరుణ పతకాన్ని ఎగురహోరు 
కమ్యూనిస్టులు. 
కాంగ్రెస్‌లోని సోషలిస్టులు జింజర్‌ 
గ్రూపులు వేరై పోయ్‌రు. కాంగ్రెస్‌ 
(ఆర్‌), కాంగ్రెస్‌ (యన్‌) కాంగ్రెస్‌ (ఐ) 
అంటూ కాంగ్రెస్‌ అనేక - చీలకలైంది. 
ప్రజా పార్టీలు. ప్రజా సోషలిస్ట్‌ పార్టీలు, 
స్వతంత్ర పార్టీలు, జనతా పార్టీలు, 
జనతాదళ్‌లు, జనమోర్చాలు, 
తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు 
పుట్టుకొచ్చాయి. పేరేదైనా కావచ్చు. 
నాయికుడెవరైనా కావచ్చు. ఈ చిల్లర 
మల్లర పార్టీలలో వుండేవారిదంతా 
కాంగ్రెస్‌ సంస్కృతే; అలిగి పోవడం, 
ఆలక శీర్‌నే తర్వాత మరలా రావడం 
ఈ విధంగా వుంటున్నది. కావిడి 
ఎన్న వంకలు తిరిగినా ఇంటికి 
చేరినక్వే ఎవరో ఎక్కడో కొద్ది మందిని 
మినహాయిస్తే అన్ని పార్టీలు తెరిగి 
ఎక్కడా యిమడలేక, వ్యక్తులతో 
విధానాలతో పొత్తు కుదరక, చేసిన 
తప్పుకు తమలో తాము చెంపలేసుకొని 
చివరకు కాంగ్రెస్‌లోకే వస్తున్నారు. ఎ 
కొత్త పార్టీ కూడా పుట్టినన్ని రోజులు 
మనగలగడం లేదు. 
రాజాజీ నాయకత్వాన హేమో 
హేమోలతో ఏర్పడిన స్వతంత్ర పార్టీ 
ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం 
అనిపించింది. కాని అనతికాలంలో 
సోదిలోకి కూడా రాకుండా పోయింది. 
ఆచార్య కృపలానీ, ప్రకాశం పంతులు 
వంటి _ కాంగ్రెస్‌ _అధినాయకులతో 
ఆవర్భవించిన + ప్రజాపార్టీ ప్రజల 
ఆదరణ పొందలేక పోయింది. ఎమర్జన్సీ 


కాంగ్రెస్‌ 


జమా౯రైతు శ్రీరామమూర్తి 


అక్రమాలతో ఇందిరా గాంధీ మినహా, 
కాంగ్రెస్‌ పాత అగ్ర నాయకులు 
తదితేరాలతో "పెళ పెళార్చాటాలతో 
రెప్పపాటులో. సంఘటితమై కేంద్రంలో 
అధికారంలోకి వచ్చిన జయప్రకాష్‌ 
జనతా పార్టీ నాయకుల కీచులాటలలో 
తిరిగి చూచేలోగా వతనమైంది. 
ఆప్పుడు మరలా కేంద్రంలో 
అధికారానికి వచ్చిన నేషన ల్‌ (ఫ్రంట్‌ 
ప్రభుత్వం ఏ క్షణంలో కూలిపోతుందో 


చెప్పలేకున్నారు. ఈ విధంగా కాంగ్రెస్‌ = 


నాయకుల లోపాల వల్ల చీలిపోయిన 
కాంగ్రెస్‌ వాదులు, వెన్నుపోటు కాంగ్రెస్‌ 
' వాదులను ముందర పెట్టుకొని కాగ్రెస్‌కు 
బలమైన "ప్రత్యామ్నాయాన్ని 
ఏర్పాటు చేయాలనే కమ్యూనిస్టులు, 
బి.జె.పి. పార్టీల _సర్వప్రయత్సాలు 
విఫలమవుతున్నాయి. (ప్రజలకు ఈనాటికీ 
ఒక్క. కాంగ్రెస్‌ తప్పు దేశంలో 
ప్రాతినిధ్యం వహించే మెజారిటి పార్టీ 
ఒక్కటీ లేదు. 


స్పిరంగా 
ఖే 


దేశ స్థాయిలో కాంగ్రెస్‌ను పడగొట్టి ఏ 
విధంగానైనా అధికారాన్ని హస్తగతం 
చేసుకోవాలని కాంగ్రెస్‌ మోద విద్వేష 


ప్రచారం జరిగిన 
రాష్ట్రాలలో ప్రాంతీయ 
అవతరించి అధికారానికి రావడానికి, 
కులమత. తత్వాలు విజృంభణకు 
హేతువు. తమిళనాడులో డి.యంకె. 
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, అస్సాంలో 
గణతంత్ర _ పరిషత్‌. మధ్యప్రదేశ్‌ 
హిమాచల్‌ (ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో 
బి.జె.పి. అదికారానికి రాగలిగాయంటే, 
తమ అభ్యుదయ సిద్ధాంతాలకు 
తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌ను ' ,నామ 
ల లేకుండా చేయాలనే లెఫ్ట్‌ 
పార్టీల గ్రుడ్డి ద్వేషమే కారణం! 
కాంగైస్‌ నాయకుల అవకతవకల రోసి, 
కాంగ్రెసేతర పార్టీల (ప్రచార ప్రభావానికి 
లోనై కాత్కాలికంగా పారపాటు పడినా, 
ప్రజలు వెంటనే దారెకే తొలి 
అవకాశంతోనే తమ తప్పును తెలిసికొని 
సరిదిద్దు కుంటున్నారు? ఆ కాంగ్రెస్‌కే 


విషఫలితమే 
పార్టీలు 


అధికారాన్ని అప్పగిస్తున్నారు. ఈ 
విధంగా కులమత ప్రాంతీయ తత్వాలకు 
అతీతమైన పార్టీగా అన్ని వర్గాల 
ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా 
దేశ సమగ్రతను పరిరక్షించగల పార్టీగా, 
43 ఏళ్ల ప్రజల పరీక్షలో నిగ్గుతేలింది 
కాంగ్రెస్‌! 

ఏ గాలికా చాప ఎత్తినట్టు ఏ రోటి 
వద్ద ఆ పాడపాడినట్లు “జమో౯రైతు 
ఎప్పుడు ఏ... రాజకీయ పొంగు 
వుండిందో దాన్ని అనుసరించి లబ్ది 
పొంది వుండవచ్చు. ఎన్ని స్వార్థాలున్నా, 
ఎన్ని దుర్పీతులున్నా, ఎన్ని 
రుగ్మతాలున్నా కాంగ్రెస్‌ పట్లనే మొగ్గు 
చూపవలసి రావడానికి కారణం. దేశ్‌ 
సమగ్రతకు, స్థిరత్వానికి, ప్రస్తుతానికి 
కాంగ్రెస్‌ ఒక్కటి దిక్కు కావటమే. 
కాంగ్రెస్‌ను బలహీన పరచడం, దాని 
పతనానికి పాటుపడడం దేశాన్ని ప్రతీప 
శక్తుల పాల్టేయడమే అవుతుంది. ఈ 
ఒక్క బాధ్యతే మమ్ములను కాంగ్రెస్‌కు 
కట్టివేసినది. కష్టమైనా,  నష్టమైనా 
సహకరించ వలసి వచ్చింది. 

కాంగ్రెస్‌ను బలపరచినంత మాత్రాన 
కాంగ్రెసేతర పార్టీల కార్యకలాపాలను 
వార్తాపరంగా ఇవ్వకుండ వలసిన 
అవసరం లేదు. ఆ పార్టీల 
విధానాలలోని మంచిని ఎత్తి చూపి 
వుండవచ్చు; వాళ్ల సభలు 
సమాపోలు, వుత్సవాలు వూరేగింవులు, 
ఆందోళనలు వుద్యమాల వార్తల వరకు 
బొమ్మలతోకే ప్రకటించి వుండవచ్చు. 
సిద్దాంతాల విధానాల విషయంలో 
విభేదించి, విమర్శించి వ్రాసినా, కాంగ్రెస్‌ 
కార్యక్రమాలకు కాంగ్రెస్‌ నాయకుల 
కార్యకలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యతనే 
కాంగ్రెసేతర పార్టీలకు నాయకులకు 
కూడా ఇచ్చివుంపే ““జమా౯రైతు'” 
వార్తా ప్రాధాన్యత వరకైనా “పార్టీల 
కతీతమైన పత్రికగా అన్ని పార్టీల వారి 
సౌహార్థతను పొందుటకు వీలుండేది. 
““జమో౯రైతు"” కాంగ్రెస్‌ పార్టీ అధికార 
పత్రికేమా కాదు. అందువల్ల మామూలు 


స్మారకానుబంధం -2 23.7.1993 


సమయాల్లోనైనా పార్టీల కతీతమైన వైఖరి 
నవలంబించుటకు (ప్రతిబంధక 
మేమోలేదు. సాంప్రదాయకంగా నేను 
కాంగ్రెస్‌ ఉన్మాదినైనందువల్ల, ఆ పిచ్చిని 
పత్రికకు కూడా పులిమి. దానికి నష్టం 
కలిగించానేమో ననిపిస్తుంది. 
సంపాదకుని రాజకీయ అనుబంధాలు, 
అనురాగాలు పత్రికలో ప్రతిబింబించ 
కుండడం ఉత్తమ సాంప్రదాయ 
మవుతుంది. ఆ సత్సాంప్రదాయాన్ని 
నేను అనుసరించలేక పోయాను. 

కాంగ్రెస్‌లోని ముఠాల దుష్ప్రభావం 
నుండి జమి౯రైతు చూరం కాలేక 
పోయింది. 1946 ఎన్నికల నుండి 
కాంగ్రెస్‌లో ముఠాలు, తిరుగుబాట్లు. 
వెన్నుపోట్టు ప్రారంభమయ్యాయి. ఆ 
ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థియైన శ్రీ 
బెజవాడ _ గోపాలరెడ్డి తిరుగుబాటు 
కాంగ్రెస్‌ అభ్యర్థి గండవరపు 
హనుమారెడ్డి గారిని ఎదుర్కొనవలసి 
వచ్చింది. శాసన సభ _ ఎన్నికలకు 
సంబంధించి కాంగ్రెస్‌లో తిరుగుబాటు, 
వెన్నుపోటుకు శ్రీకారం చుట్టిన ఎన్నిక 
అది. ఆ తిరుగుబాటుకు మూలం 
కేవలం స్థానికంకాదు; పెద్దవారనుకొనే 
రాష్ట్ర నాయకుల నుండే (ప్రేరణ 
ప్రోత్సాహలు లభించినట్టున్నాయి. 
స్వాతంత్ర్యానికి ముందు _ జరిగిన 
ఎన్నికలవి. స్వాతంత్ర్యానంతరం దేశం 
రిపబ్లిక్‌గా అవతరించిన తర్వాత 
వయోజన ఓటింగు పద్ధతిలో జరిగిన 
తాలి 1952నుండి1989వరకు 
జరుగుతున్న అన్ని _ ఎన్నికలలోను 
కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటాలు, 
విద్రోహాలు, అవకాశ వాదాలు, పార్టీ 
ఫిరాయింపులు సర్వసాధారణమై 
పోయాయి. ఎన్నికల సమయంలో 
ఫిరాయించడం, ఎన్నికల అనంతరం 
మళ్లీ పార్టీలో దూరడం మామూలై 
పోయంది. "క మామూలు వ్యవహారం 
అధికారనిచ్చెన చకచక ఎక్కడానికి 
కొందరికి వూపునిచ్చింది. పార్టీ పట్ట 
భక్తివిశ్వాసాలు _ కల్గిన నిజాయితీ 


ట్‌ 


23-7-1993 జమో౯రైతు శ్రీరామమూర్తి 


WY 


పరులకు నిరాశా నిసృహలు మిగలగా 
అవకాశవాదులకు అన్ని అవకాశాలూ 
ఆందెవచ్చాయి. మారిన పరిస్థితులకు 
అనుగుణంగా మారలేక, ఎక్కడికక్కడ 
ఆ జండా పట్టుకోలేక ఏన్నికకా 
ఎన్నికను, ఏ నియోజక వర్గానికి ఆ 
నియోజక వర్గాన్ని తీసుకొని ఎప్పుడు 
ఎక్కడ ఎప్పుడు, ఎక్కడ ఎవరి బాక 
వూదాలో ఆ బాకా వూదలేక మొదటి 
నుండి ఒకే మాట ఒకే బాటగా 
ముక్కుసూటిగా నడచి నలగి పోయింది 
జమా౯రైతు. ఈ నలభై ఏళ్ళుగా నా 
నడకే జమో౯రైతు నడక కాబట్టి దానికి 
బాధ్యుల్ణి నేనే అవుతాను. 

నేనొక రాజకీయ పరీశీలకుణ్ణే తప్ప 
(ప్రత్యక్ష రాజకీయ వాదిని కాదు. 1978 
= దిశ మధ్య కాలంలో రాజకీయ 
వాడిననిపించు కోవలసి వచ్చింది. కానీ, 
వాస్తవంలో కాలేదు. పాత్రికేయ వృత్తిలో 
రాజకీయ పరిశీలకుడుగా ముఠా 
రాజకీయాలను విడమరచి చెప్పడంలో, 
వ్లోషించడంలో, మంచి చెడులను 
మదింపు వేయడంలో, మంచి వైపు 
ఒకింత మొగ్గు చూపడంలో నాకు, నా 
ద్వారా జమా౯రైతుకు ముఠా మలినం 
అంటింది. తప్పు మనస్ఫూర్తిగా ఏ 
రాజకీయ వాది పట్ట నాకు వ్యక్తిగతంగా 
ద్వేషం లేదు. ఎవరితోను స్పర్దలేదు. 
రాజకీయమైన కోర్కెలేమైనా వుంటే గదా 
ఎవరివైనా పైకి ఎత్తి, మరొకరిని క్రిందు 
చేయాలి? జిల్లాలోని రాజకీయ 
వాదులను గూర్చి వ్యక్తిగతంగా నాకు 
స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వారి 
రాజకీయ పోకడలు ఎత్తుగడల. మాద 
సరైన సమగ్రమైన అవగాహన వుంది. 
గుణ దోషాలను బట్టి, పరిస్థితుల 
అవసరాన్ని బట్టి వ్యక్తులను వారి 
నడకలను లోతుగా సూటిగా నిశితంగా 
తరచి వ్రాయడంలో  జమో౭౯రైతుకు 
ముఠా స్వభావము, వ్యక్తిగత అభిమాన 
దురభిమానం దురుద్దేశ్యం ఆపాదించ 
బడడానికి ఆస్కారం కలిగింది. నాలో 
ఒక బలహీనత ' వుంది. 


న్యాయమనుక ౮కే వుచితమనుకుంకు, 
యోగ్యమనుకుంటే ఆ వ్యక్తుల 
విషయంలో, వారి సమస్యల విషయంలో 
వారు కోరకుండా, వారి ' ప్రమేయం 
లేకుండా వారే నేనై, వారి విషయం నా 
సొంత విషయంగా భావించి న్యాయాన్ని 
నిలబౌట్ట గురుతర బాధ్యతంతా నా 
భుజస్కందాల మోద వున్నట్లు, అంతా 
నా మొహాన్నే తెల్లవారినట్టుగా 
భావించ కొని నిమగ్నతలో వ్రాయడం; 
దీని వల్ల నేను ఎవరి విషయమైతే 
వకాలతు పుచ్చుకున్నానో వారి 
ప్రత్యర్థులకు వారి మోద కంటే నా 
మోద, పత్రిక మోద ఎక్కువ ద్వేషం 
కలగడానికి అవకాశం కలిగింది, 
తామరాకు మోద నీటి బొట్టు వలె 
తాకీతాకకుండా, అంటీ అంటకుండా, 
ఎదుట వారిని 'వొప్పించక పోయినా 
దృష్టిని నొప్పించకుండా వ్రాయగలిగిన 
సంయమన దృష్టి శక్తి నాకు 
వుండివుంకే బాగుండేది. 

కేవలం ఒక వ్యక్తి మాద అభిమానంతో 
మరో వ్యక్తి మోద ధ్వజమెత్తలేదు. 
అటువంటి వుద్దేశ్యమే నాకు లేదు. ఏదో 
ఒక సిద్దాంతం కోసం, ఆశయం కోసం 
ఒక వ్యక్తినో వర్గాన్నో సమర్థించి 
మరొకరిని విమర్శించడం తప్ప - 
వ్యక్తుల మోద వున్న రాగద్వేషాలతో ఆ 
పని చేయలేదు. అందువల్లనే ఆయా 
సమయ. సందర్భాలలో వ్రాసేటప్పుడు 
నాకు వ్యక్తులు కనిపించరు. 
విమర్శంచారనేది తప్ప, అవాస్తవం 
విమర్శకు గురయైన వ్యక్తులకు ఎట్లా 
తెలుస్తుంది? తెలియనప్పుడు అపోహ 
పడడంలో, అపకారం చేయడంలో 
అసహజ ఏముంది? 

1955 - 65 దశకం నెల్లూరు జిల్లా 
రాజకీయాలలో ఆనం వారి 
శకమనవచ్చు. ఆ పదేళ్ల కాలంలో జిల్లా 
అధికారమంతా వారి చేతిలో 
కేంద్రీకృతమై పోయింది. జిల్లాలోని ప్రజా 
జీవనాన్ని శాసించే అధికారం వారి 
పిడికిల్లో వుణ్ణింది. వారిని వ్యతిరేకించి 


స్మారకానుబంధం -2 


నిలవడానికి ఎవ్వరికీ గుండెలు చాలేవి 
కావనుకోండి. వారికి వ్యతిరేకంగా 
మాట్లాడాలన్నా సాహసం వుండేది కాదు. 
ఆ రోజుల్లో ట్రంకురోడ్డులో జమి౯రైతు 
ను బహిరంగంగా కొనడానికి, చేత 
పట్టుకోడానికి కూడా భయపడే వారు. 
మిలటరీ 'నిరంకుశ పాలకులను రహస్య 
తిరుగుపాటు ద్వారా కూలద్రోసేస్తినట్టు _ 
1965 చివరకు వచ్చేసరికి 
అగ్నిపర్వతం వలె ఆనం వారి మోద 
వ్యతిరేకత _ అకస్మాత్తుగా (బ్రద్దలేంది. 
ఆకు" నాయకుడు జిల్లా పరిషత్‌ 
ఛేర్మెన్‌ నల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి, ఆరు 
మాసాలలోగా తడ నుండి తాళ్లూరు 
వరకూ ఆనం వారి అంతే వాసులను 
కొనబడే వారందరూ తిరుగుబాటు 
బావుటా ఎగురవేశారు, 

ఆ సమయంలో జమా౯రైతు వహించిన 
ప్రధాన భూమికను పాఠకులు ఈనాటికీ 
మరువరనుకుంటాను. ఎస్‌.సి.ని మహా 
నాయకుడుగా - చిత్రించి, జిల్లాలోని 
ముఖ్యులందరినీ ఆ తిరుగుబాటు జెండా 
క్రిందకు చేర్చి, ఒక, మవో విప్ణవంగా 
దాన్ని వర్షించి కొండంత బలం 
చేకూర్చింది. “జమో౯రైతు" కేవలం 
ఒక పత్రికగా “ జమి౯రైతు" అంత 
దూరం పోయి వుండకూడదు. ఆనం 
వారి మోద వ్యక్తిగతంగా నాకు ద్వేషమే 
లేదు. పైగా ఏ.సి. సుబ్బారెడ్డి గారంకే 
నాకు వ్యక్తిగతంగా " అవ్యక్తమైన 
(ప్రేమాభినాలుండేవి, - వ్యక్తిగత 
అభిమానాలు దురభిమానాల కంకే ఒక 
కుటుంబ నిరంకుశత్వం క్రింద, జిల్లా 
నలిగి పోవడం అన్యాయమని భావించే 
₹ా అనాటి విప్లవానికి జమో౭౯రైతు 
యివ్వ గలిగినంత చేయూతనిచ్చింది. ఆ 
సందర్భంలో జమో౭౯రైతన్నా, - నేనన్నా 
ఆనం వారికి ఆగ్రహం కల్లడం సహజం 
కదా? 1965లో ఆనం వారికి 
వ్యతిరేకంగా జరిగిన పితూరిని 
ప్రోత్సహించి నందుకు జమో౯రైతు 
పరోక్షంగా ఎంత మూల్యం చెల్లించ 
వలసి వచ్చిందో నాకు తెలుసు. 


ఆనం వారి వ్యతిరేక వర్గానికి ఆనాటి 
ముఖ్యమంత్రి కాసు (బ్రహ్మానంద రెడ్డి 
గారి ఆండదండలు పరిపూర్ణంగా 
వుండినాయి. రాపూరులో ఏ.సి. మాద 
కూడా ్రత్యర్షిని ప్రోత్సహించాడు 


శేనుకున్నాడు బ్రహ్మానంద రెడ్డి. కొంత 
కాలానికి ఆనం వ్యతిరేక వర్గం అన్ని 
విషయాల్లో ఆనం వారిని మంచి 
పోయింది. ఏ దుర్గుణాలు, దుర్నీతులు 
ఆనం వారిని వ్యతిరేకించడానికి 
కారణాలయ్యాయో ఆ చెడులన్నీ 
వీరిలోనూ చోటు చేసుకున్నాయి. 
ఆప్పుడు జమా౯రైతు ఆనం వ్యతిరేక 
వర్గం వారిని సూటిగా ప్రశ్నించింది. 
“కాంగ్రెస్‌ వాదులే కాదు, ఎవరైనా 
ఆనం వారిని ఎరోధించి మిమ్ములను 
బలపరచ వలసిన అవనరం ఏమిటి?” 
అని ఆ వర్గం వారి నీతిమాలిన 
పనులను ఎర్మాగమాటంగా బహిర్గతం 


మహావాయకునికి తగినట్టు జమీ౯రైతు 
ఒక ప్రత్యేక సంచికను తెచ్చి జోవోరు 
అర్పించింది. ఆయన మరణానంతరం 
రాపూరు నియోజక పర్గానికి అభ్యర్థి 
ఎవరు అన్నప్పుడు ఏ.సి. రాజకీయ 
వారసుడు ఆనం సంజీవ రెడ్డేనని 
జమో౯రైతు నిప్పంకోచంగా చెప్పింది. 
ఆ కాలంలో జమో౯రైతును సంజీవ రెడ్డి 
ద్వేషించినట్టు మరెవ్వరూ ద్వేషించలేదు. 
సంజీవ రెడ్డికి మండ్రిత్వం వచ్చినప్పుడు 
కూడా హర్తాన్ని వెలిబుచ్చింది. 
కోట-వాకాడు సఖ్యత అంతా ఇంతని 
చెప్పలేము. మధ్యలో _ స్వర్ణముఖి 
వదిలేనట్లు రెండూ కలిసి వున్నట్లుగా 
తోచేది. " చంద్రశేఖర. రెడ్డి వోబరు. 
శ్రీనివానులు రెడ్డి గారి వుపన్యానం లేని 
విద్యానగర్‌లలో 
ఎన్‌.సి. లేకుండా 


జనార్దన రెడ్డి. జనార్దన రెడ్డి లేకుండా 
ఎన్‌.సి మ్తైదరాబాదు ప్రయాణం 
వుండేది కాదు. పద్మశ్రీ స్వీకరించడానికి 
బాలకృష్ణారెడ్డి గారు ఢిల్లీ పోతుంకే 
సౌవార్డ చివ్నాంగా శ్రీనివాసులు రెడ్డి 
గారు సమిత్రకంగా ఆయన్ను 
అనుసరించారు. అంత  మమేకంగా 
వుండిన కోట వాకాడులు, నల్లపరెడ్డి 
నేదురుమల్లులు 1972 ఎన్నికలలో 
పరమ. శత్రువులై పోయారు. గూడూరు 
నియోజక వర్గంలో కాంగ్రెసు మాద 
తిరుగుబాటు చేసి స్వతంత్రంగా పోటి 
చేపాడు శ్రీనివాసులు రెడ్డి. కాంగ్రెస్‌ 
అభ్యర్థిని శ్రీమతి శారదాంబను 
బలపరచాడు జనార్దన రెడ్డి. గూడూరు 
తాలూకా రాజకీయాధికారాన్ని గుత్తకు 
తీనుకున్న తమను వ్యతిరేకించ 
గలిగినంతటి వాడా జనార్దన రెడ్డి. 
అంత ధిక్కారమా అనేది అతని మాద 
శ్రీనివాసులు రెడ్డి ద్వేష కారణం. 
జనార్దన రెడ్డి మోద, వాకాడు సంస్థల 
మోద శ్రీనివాసులు రెడ్డి కత్తి కట్టడానికి 
కారణం, జనార్దన రెడ్డి చేసిన నేరం - 
అదే జనార్దన రెడ్డి జీవితం రాజకీయ 
మలువులు తిరిగింది కూడా అప్పుడే! 

జనార్దన రెడ్డి రాజ్యసభ సభ్యుడు 
కావడం, శ్రీమతి ఇందిరాగాంధీ వంటి 
కాంగ్రెస్‌ అగ్రనాయకులకు సన్నిహితుడు 
కావడం, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 
పలుకుబడి కలిగి వుండటం నల్లపరెడ్డి 
వారి కడుపులో మంట రగిల్ఫింది. 
గూడూరు ప్రాంతంలో తమ 
సార్వభౌమాధికారానికి జనార్దన రెడ్డి 
సవాలుగా పరిణమించాడని, వేలాది 
"పేద విద్యార్దులకు ఆశ్రయం ఇస్తుండిన 
వాకాడు సంస్థల విధ్వంసానికి 
పూనుకున్నారు. రెండవ రంగంగా 
రాజకీయంగా జనార్దన రెడ్డిని 
ఎదుర్కోవడానికి 1972 లో కాంగ్రెస్‌ను 
ఓడించి గెల్చిన శ్రీనివాసులు రెడ్డి 
1978 ఎన్నికలొచ్చేసరికి, వెంకటగిరిలో 
కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెలిశాడు. జనార్దన 
రెడ్డి రాజకీయ జాతకంలో రెండవ పెద్ద 


స్మారకానుబంధం -2 


మలుపు 1978 ఎన్నికలు. జిల్లాలో 
పేరున్న ప్రతి కాంగ్రెస్‌ నాయకుడు 
వెంగళరావు కాంగ్రెసుకు పోయారు. 
జిల్లాలో ఇందిరా కాంగ్రెస్‌ 
నాయకత్వానికి జనార్దన రెడ్డి ఒక్కడే 
మిగిలాడు, ఇందిరా ప్రభంజనంలో పది 
మంది అభ్యర్థులు గెలవడం, ఆయను 
రెవిన్యూ మంత్రి కావడమే గాక సూపర్‌ 
ఛీఫ్‌ మినిస్టరుగా ఎదురులేన 
అధికారాన్ని చెలాయించడం ఎనార్జన 
రెడ్డిని దెబ్బతీయలేక  నిస్ప్రహతో 
శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం జండా 
పట్టడం; 1983లో ఓడినా, 1925 
లో టికెట్‌ నిరాకరించ బడినా జనార్హం 
రెడ్డి నిశ్చలంగా  విక్వాసపాత్రంగా 
కాంగ్రెస్‌ లోనే కొనసాగడం, 1989 
ఎన్నికలొచ్చేసరికి శ్రీనివాసులు రెడ్డి 
మరలా _ కాంగ్రెస్‌లో _ ప్రవేశించడం 
అందరికీ కరతలా మలకమైన చరిత్ర. 
జిల్లాలో రాజకీయాధికారం కొన్ని 
కుటుంబాలకే పరిమితమై వుండింది. 
కాంగ్రెస్‌ భూస్వాములు, ధనస్వాముల 
పలుకుబడిలోనే వుండినది. అవకాశ 
వాదం దొరబాబులా చెలామణి 
అయిపోతుండినవి. వాటిని చేధించ 
డానికి, ఒక కొత్త మధ్య తరగతి యువ 
నాయకత్వ ఆవిర్భావానికి 1978 
సాధారణ ఎన్నికలు చక్కని అవకాశాన్ని 
కల్గించాయి? అనూహ్‌తంగా జనార్దన 
రెడ్డికే ఆ నాయకత్వం లభించింది. ఆ 
ఎన్నికలో జమో౯రైతు ఏటికి ఎదురీద 
వలసి వచ్చింది. వాస్తవ పరిస్థితులకు 
విరుద్ధంగా ప్రచారం చేస్తున్నామనే 
అపోహను, అపవాదును భరించవలసి 
వచ్చింది. కానీ ఫలితాలు వెలువడిన 
తర్వాత దురభిప్రాయ పడిన వారే నోరు 
తెరిచారు. 

జనార్దన రెడ్డిని ఎందుకు బలపరచ 
వలసి వచ్చింది. ఎందుకు బలపరచింది 
పై వివరణను బట్టి పాఠకులకు అవగత 
మవుతుంది. 19/8 తర్వాత కాంగ్రెస్‌ను 
బలపరచడమంట జనార్దన రెడ్డిని 
బలపరచడమే అయింది 1978 


23.7.1993 ws 


ఇ 23-7-1993 జమా౯రైతు శ్రీరామమూర్తి 


ఎన్నికలలో కాంగ్రెస్‌ (ఆర్‌) పక్షం 
వహించి ఇందిరా కాంగ్రెస్‌ ప్రత్యర్థులైన 
వారందరూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ 
అధికారానికి వచ్చేసరికి ఒకరొకరుగా 
మరలా ఇందిరా కాంగ్రెస్‌లో దూరను 
మొదలు పెట్టారు. 197 ఎన్నికలై 
కాంగ్రెస్‌ అధికారానికి వచ్చిన నాటికి 
ఇందిరా కాంగ్రెస్‌లో జనార్దన రెడ్డి 
వ్యతిరేకిగా వున్న వాడు ఒక్క నల్లపురెడ్డి 
శ్రీనివాసులు రెడ్డి మాత్రమే. 
ఎన్నికలో విజయులైన _ పదిమంది 
కాంగ్రెస్‌ శాసనసభ్యులలో _ నికరంగా 
ఎనిమిది మంది జనార్దనీయులు. 
అటువంటిది (క్రమంగా జనార్దని రెడ్డి 
(ప్రత్యర్థి వర్గం పెరిగింది. దానికి 
కారణాలనేకం. కొత్తగా వచ్చీ 
రావడంతోటే అధికార శిఖరాల్ని 
అందుకొన్నాడనే అసూయ ఒక 
కారణమైతే, మంత్రిగా జనార్దన రెడ్డి 
తన వైఖరితో చేజేతులా కల్గించుకున్న 
విముఖత మరో ప్రబలమైన కారణం. 
అగ్నికి ఆజ్యం అన్నట్టు శ్రీనివాసులు 
రెడ్డి ఎడతెగని విష ప్రచారం వుండనే 
వుండింది. జనార్దన రెడ్డి ప్రాభవం 
కూడా ఒడిదుడుకులకు లోనైంది. 
1983 ఎన్నికలొచ్చేసరికి జనార్దన రెడ్డి 
మోద వున్న వ్యతిరేకత తారా స్థాయికి 
చేరుకున్నది. ఆ ఎన్నికలో ఓటమితో 
ప్రారంభమైన పదకొండేళ్ల ఆయన 
రాజకీయ జీవితం క్షీణ దశకు వచ్చింది. 
జనార్దన. రెడ్డి రాజకీయ క్షీణ దశ 
రాష్ట్రంలో కాంగ్రెస్‌కే పతన దశగా 
పరిణమించింది? అది వేరే విషయం. 
ఇక్కడ నేను చెప్ప దలచుకున్నది 
జవార్డన రెడ్డిని జిల్లాలో ఒక రాజకీయ 
శక్తిగా _ఆవిర్భవింప జేయడంలో 
తీసుకున్న చొరవ వల్ల, కాంగ్రెస్‌లో 
ప్రోత్సహించ దగిన, పైకి తేదగిన ఒక 
వ్యక్తిగా ఆయన్ను బలపరచడం వల్ల 
జనార్థన రెడ్డి మాద ఏర్పడిన 
అసూయాద్వేషాలు, వ్యతిరేక విరోధాలు 
జమా౯రైతు మోద, ప్రత్యేకంగా 
వ్యక్తిగతంగా నా మోద ప్రతికూల 


ఆ 


ప్రభావాన్ని తీవ్రంగా చూపాయి. 
అపవాదులు నిందలు దూషణలు తెట్లు 
ఛీత్కారాలు బెదరింపులు ఒక్కటి కాదు 
=. ఆవేదనా భరితమైన ఆ అనుభవం 
పగ వాడికీ కూడా వద్దు అనిపిస్తుంది. 

లోకులు పలు కాకులు కావడం తప్పితే 
జమో౯రైతు ను నిశితంగా చదివే 
పాఠకులెవరైనా అంత గ్రుడ్డిగా 
విమర్శించరు. దురభిప్రాయ పడరు. 
1979-81 మధ్యకాలంలో జమా౯ 
రైతులు తిరగవేయండి ; అంజయ్య 
హయాంలో జరిగిన పంచాయితీ 
ఎన్నికలలో బమో౯రైతు వైఖరిని నెమరు 
వేసుకోండి. 1952 కాంగ్రెస్‌ అభ్యర్థుల 
నిర్ణయంలో జరిగిన _ పొరపాట్లను 
“ జమా౯రైతు " ఎంత 
నిర్మొహమాటంగా ఎత్తి చూపిందో, 
దుయ్య బట్టిందో జ్ఞాపకం చేసుకోండి, ఈ 
విధంగా. ఎప్పటికప్పుడు జనార్దన 
రెడ్డిలో కాని, ఆయన వర్గీయులలో గాని 
ఏ లోపమున్నా ఎత్తి చూపుతూనే వుంది. 
జమా౯రైతు. ఈ వైఖరి వల్ల * నేను, 
జమో౯రైతు చెంపదెబ్బ _ గోడదెబ్బ 
రెంటికీ గురి కావలసి వచ్చిందనే సత్యం 
ఎవ్వరికీ తెలియదు. అనాడు గానీ 
ఏనాడు గానీ నా మనసులో వుండేది 
1978 మార్చి, అంతకు ముందు నాటి 
జనార్దన రెడ్డే 1978 జూలైలో 
ఎం.ఎల్‌'సి. "ఇచ్చిన జనార్దన రెడ్డిని 
మరచి పోయావా అంటారేమో? అంత 
అభిమాన గౌరవాలు చూపిన వ్యక్తి ఎట్టా 
మరపుకు వస్తాడు? నాకు పదవినివ్వడం 
ద్వారా జనార్ధన రెడ్డి తన విశ్వాస 
పూరిత హృదయాన్ని. 
'స్నేహమాధుర్యాన్ని చాటుకున్నాడు. కాని 
అప్పుడు నేను దానికి ఆశ పడకుండా 
వుంటే బాగుండేదని తర్వాత నుండి 
అనేక సార్లు అని పిస్తుంటుంది. 
పదవులు, పనులు, ప్రయోజనాల కోసం 
రాజకీయ వాదుల మధ్య ఏర్పడే 
సంబంధం లాంటి దైతే జనార్దన రెడ్డితో 
నా స్నేహం ఏనాడో తెగిపోయి వుండేది. 
విముఖతలు విభేదాలకు, అసంతృప్తులు 


స్మారకానుబంధం -2 


విరక్తులకు మొహం మొత్తుడులు 
మనస్తాపాలకు అతీతమైన అవ్యాజమైన 
స్నేహ సంబంధం కాబట్ట అది అట్లా 
అట్లా కొనసాగుతున్నది. జనార్దన రెడ్డి 
విషయంలో విశదీకరణ దీర్హమైనదే 
అయింది. జనార్దన రెడ్డి విషయంలో 
మేము దురభిప్రాయానికి గురియైనట్లు 
ఇటీవల కాలంలో ఎవరి వల్లా కాలేదు. 
అందువల్ల విశదీకరణ నిడివి పెరిగింది. 
జమా౯రైతుకు ఎప్పుడూ ఏదో ఒక 
ముద్ర పడుతూనే వుంది. కొంత కాలం 
రంగా పత్రిక అన్నారు; తర్వాత 
గోపాలరెడ్డికి అమ్ముడు 
పోయిందన్నారు; ఇప్పుడు 
జనార్దనీయం అంటున్నారు. కాని 
ఎప్పుడూ జమా౯రైతు జమా౯రైతుగానే 
వుంటున్నది. 

శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిని గూర్చి 
కూడా మా వైఖరిని వివరించ వలసిన 
అవసరం వుంది. ఆయన పట్ట 
వ్యక్తిగతంగా మాకు _ వ్యతిరేకత 
వుండవలసిన అవసరం లేదు. మేమంకే 
ఆయనకు గౌరవ ప్రపత్తులుండినాయి. 
తాలిసారిగా ఆయన మంతి 
అయినప్పుడు మొట్టమొదట ఎం.ఎల్‌.ఎ. 
క్వార్టర్సులో నా రూముకు వచ్చి 
శుభాకాంక్షలు అభిలషించాడు. తాను 
సమితి అధ్యక్షుడుగా వున్నప్పటి నుండి 
తన, తన వర్గ కార్యకలాపాలు, సభలు 
సమావేశాలకు సంబంధించిన (ప్రకటనలు 
జమో౯రైతుకు దండిగా ఇచ్చేవాడు. 
తెలుగుదేశంలో వుండగా మేము చేసిన 
విమర్శలను కూడా పరిగణనలోకి 
తీసుకోకుండా తన కుమారుని 
వివాహానికి సతీసమేతంగా ఇంటికి వచ్చి 
పిలిచాడు. మరచాను ఆయన 
చక్కెర మంత్రిగా _ వున్నప్పుడు నాకు 
నెల్లూరు క్రరీలో రసం లేని చెరుకు 
గడ వంటి ఒక పదవి వచ్చింది ఆ 
నియామకం నాకు ఆశ్చర్యమే, తర్వాత 
ఎవరో అన్నారు శ్రీనివాసులు రెడ్డి 
చేయించింది అని. అన్ని విధాలుగా 
సువృద్భావాన్ని చూపిన శ్రీనివాసులు 


జమో౭౯రైతు శ్రీరామమూర్తి 


రెడ్డిని వ్యక్తిగతంగా అయితే ఇంత 
విర్మాగమోటంగా, నిస్సంకోచంగా 
ఎందుకు. విమర్శించ వలసి వస్తుంది? 
వలసి వస్తుంది? ప్రకటనల 
ఆదాయాన్ని ఎందుకు పోగాట్టుకో వలసి 
వస్తుంది? వ్యక్తిగత లాభాలను ఎందుకు 
జారవిడుచుకో వలసి వస్తుంది? 
పార్టీలు మారి అవకాశ వాది కావడమే 
కాదు. జై ఆంధ్ర వుద్యమంలో అతని 
విధ్వంసక పాత్ర మొదలుకొని శ్రీమతి 
ఇందిరా గాంధీ,  రాజీవ్‌గాంధీలను 
అసహ్యంగా దూషించడం మొదలు పి.వి. 
వరసింహా రావు మొదలు నేడు రెండవ 
సారి వచ్చిన డాక్టర్‌ చెన్నారెడ్డి వరకు 
ఒక్క అంజయ్యను 'మినహాయించిా 
ముఖ్యమంత్రులందరినీ దుర్చాషలాడడం 
వరకూ శ్రీనివాసులు రెడ్డితో 
స్వప్రయోజనం తప్ప రాజకీయ 


సిద్దాంతాలు విశ్వాసాలు. (క్రమ శిక్షణ, 
నిజాయితీ నిలకడ హుందాతనం ఏవి 
లేవని తేలుతుంది. ఆయనతోటి మేమే 
కాదు ఆయనకు తోడు బోయిన వాళ్లు 
తప్పు ఎవరు మారుతుంటారు? అట్లా 
మారలేక పోవడమే మా దోషం, ఎవరి 
అభిమాన దురభిమానాలను బట్టి వారు, 
ఎవరికారణాలను బట్టి వారు, ఎవరి 
తత్వాలను బట్టి వారు ఏ విధంగానైనా 
అనుకోవచ్చు, కానీ శ్రీనివాసులు రెడ్డి 
విషయంలో మా దృక్పథం రాజకీయ 


“విలువలకు సంబంధించనదే? 


డాక్టర్‌ బెజవాడ గోపాల రెడ్డి గారు 
ప్రారంభ దినం నుండి జమి౯రైతులో 
అనుబంధం కల్గిన వారు. దానిపట్ల 
ఆదరాభిమానాలు కలవారు. ఇన్నేళ్లుగా 
జమా౯రైతులో ఎటువంటి విమర్శకు 
గురికాని షాక నాయకుడాయన. 


స్మారకానుబంధం =2 23.7.1993 


రాజకీయాలలో వున్నత ప్రమాణాలు 
పాటించే పాల హృదయుడాయన, 
తెలుగుదేశం ముఖ్యమంత్రి 
ఎన్టీరామారావుచే జరుపబడిన సోమశిల 
ప్రారంభోత్సవ సభలో గోపాలరెడ్డి గారు 
పాల్గొన్న సందర్భంలో ఆయన 
అభిమానులలో వ్యక్తమైన 
అభిప్రాయాలను నేను ప్రాతలో పెట్టి 
ఆయనను నొప్పించ వలసి వచ్చింది. 
నా వ్రాతకు అందరూ హర్షించారు. కానీ 
గోపాల రెడ్డి గారి మనసులో ఏర్పడిన 
కొరతను _ తీర్చగలవారెవరు? ఈ 
విధంగా అభిమానులు, అనుకూలు 
రనుకునే వారిని (ప్రతి కూలురుగా 
చేసుకోవడంలో, కనీసం వారి 
సానుభూతిని కోల్పోవడంలో 


సిద్దహస్తమైంది నా కలం? 


ము 


మారరు వ వదాని, 


నెల్లూరు శ్రీరామమూర్తి | 


_ స్మారక అనుబంధం. 


సంపుటి: 64, సంచిక: 30 
1993 జూలై 23 తేది 
శుక్రవారం 
48 పేజీలు = వెల రెండు రూపాయలు 


వార్తలే ప్రాణంగా, 
'భ్రాతలే వ్రతంగా తపించి, 


పరితపించిన ఒక అసాధారణ పాత్రికేయ 
కల్పవృక్షం వేల వాలిపోయింది. 

వెల్లూరు శ్రీరామమూర్తి గారు 
కన్ను మూశారు. జమాగరైతుతో తన 


నిన్నటి. వరకు పెద్ద దిక్కుగా, పులిలా 


30 
కార్యాలయ భవ 

వేట్‌ మండి కవ్పడడండె నమ్మడం 
కష్టంగా వుంది. క 


ఆయనేకదే ధ్యానం. ఆదే లోకం, అదే 


శ్రీరామమూర్తి గారు 
లేని జమోన్‌ రైతు 
దేముడు లేని 
దేవాలయమే! , 
ఆలోటు ఎప్పటికీ 
పూడదు! 


పిచ్చి అదే ప్రపంచం, అదే తపన, అదే 
పరీతాపం, వేరొక 
శాలోచన లేదు, వేరొక 
తలంపు లేదు. 

వుండే వీడగా. రాత్రి వగలు కళ్లముందు 
కదలాడే కలగా _బమాైతు "ఆయన 


[a 
౪ 


పడినా. అనుభవించినా 
ఆయనకానాడు స్వాతంత్రోద్యమ అండ 
వుణ్లింది. ఉద్యమ నాయకుల ఆసరా 
వుండింది? ఆ ప్రవాహంలో తాను 


pb 
క్‌ 
| 
a 
(౫ 
3 


పాఠక (ప్రియత్వం చేకూర్చి, 
వజ్రోత్సవం వరకు తీనుక రావడంలో 
గారు వరిన శ్రమ, 
ర సాధ్యమైనన. 
అనధారావ్రతం 


ప్రావీణ్యం. 
వార్తలో అంతర్లీనం చేసి 


"సైతం లెక్క చేయకుండా, స్వయంగా దగ్గరుండి నిర్మింపజేసిన జమోవ్‌రైతు 


మాతన భవనే సుందర ర, 


మాటలతో. చదివే. వారి మనసులకు 
సాటిగా హత్తుకునేటట్లు (వ్రాసేవారు. 


సేనా కాగితం పై 


గంగా... ప్రవాహమే. 
'జలవూరినట్లు భావాలు, విమర్శలు వెలికి 
వచ్చేవ. “సెలయేటి ప్రవాహం వలె 
పదాలు ఉరికి వచ్చేవ. మొదలు వెడితే 
కలం అగెదే కారు సరిగా 

కాగితం చించి మళ్లీ వ్రాయడం కనీసం 


me 
bi ie Cies 
Sn ee 
nr నావ సా 

ee 


జన్మించింది. - 1891 మ 28 తేది; 
మరణించింది - 1959 ఫిబ్రవరి 7 
తేది? రామమూర్తి గారీ జననం 
1925 అక్టోబరు 17, మరణం - 


కొట్టి వేతలు, దిద్దుబాట్లు కూడా వుండేవి 
కావ్‌. జిల్లా వైనర్గిక స్వరూపం, బిల్లా 
రాజకీయాల్‌. అనుపానులు, నాయకుల 
న్వభావాలు. లోగుట్టులు, ఆయనకు 
కొట్టిన పిండి... అసాధారణమైన. ధారణ: 
శక్త జ్ఞాపక శకి ఆయనవి. ఒకసారి 
విన్నవి" మర్చిపోయేనాడు కాడు. 
అందువల్లే జిల్లా రాజకీయాల పై 
ఆయన ఎమర్శ. లేదా వ్యాఖ్య చేస్తే 
దానికి తిరుగుండేది కాదు, వ్యాఖ్య 
కూడా సూటిగా చాలా. చిన్నదిగా, 
నషాళానికి అం'ేదిగా వుండేది. చదివిన, 
వారు నవ్వుకుంకే. వ్యాఖ్యకు గురైన 
వారు విలవిల లాడీపోయేవాదు. 


ఎన్నికల సమయంలో ఆయన 


కలం విశ్వరూవం వ్రదర్శించేది. 1952 
నుంచ 1989 వరకు ఏ ఎన్నికలోనూ 
ఆయన అంచనాలు తప్పి పోలేదు. 
జనం నాడిని గ్రహించి, బరగబోయేది 
ఖచ్చితంగా పూహించగల అద్భుత 
వైపుణ్యం శ్రీరామమూర్తి గారిది. ఎన్నిక 
ఫలితం వచ్చే వరకు పాఠకులు 


1993 జూలై. 19 తేది. మరణ 
సమయానికి ఇద్దరి వయస్సు 67 
సంవత్సరాల లే నెలలు. ఇద్దరు 
కనుమూసింది వేకువ రూము 
డియల్లో! భగవంతుడు. జమా౯రైతు 
కోసం. వారిద్దరినీ. పుట్టించి. వెర్తీత 
సమయం తర్వాత తన వద్దకు తీసుక 
వెళ్లాతేనా నన్చిన్తూంది. ఈ 

'యాదృచ్చిక మరణాల పోలిక చూస్తే! 


జరిగినప్పుడు వాటి కూపీ లాగి 
పరిశోధన చేషి తల పండిన 
వ్యాయణాస్త్ర కోవిదుడి వలె ఆ సంఘటన 
అవుపానాలు పరామర్శించి పాఠకుల 
కళ్లెదుట నిల్పేవారు. మైపాడులో జరిగిన 
కళారాణి. చంద్రకారాణి హత్యల కేను 
సముద్రంలో కలిసి పోకుండా వెలుగు 
చూసిందంటే ఆది (్రీనామమూర్తి 
పరిశోధనా నైపుణ్య ఫలితమే. 
సాధారణమైన ఆ జంట హత్యల కేసును 
ఒక ప్రజాందోళనగా మార్చి 
ఆంతర్జాతీయ ప్రాధాన్యత కల్గిన కేసుగా 
'మల్చిన ఘనత ఆయనదే. నలబై ఐదేళ్ల 
కాలంలో అటువంటి వెన్ని 
సంఘటనలో! శొరవ 7వ పేజిలో 


ఆజన్మాంత రుణం 


మసలిన వ్యక్తికి దాన్ని వంటరి చేసి 
వెళ్లి పోవడానికి మనసెట్లా వప్పిందో 
అద్ధం కావడంలేదు. కాలయముడు 
చాలా క్రూరుడు? కలయికను 
విడగొట్టి బాంధవ్యాలను (త్రెంచడమే 
వాడికి వినోదం. 

స్థాపకులు 
ea 
'వెంకట్రామానాయుడు అయినా - 
అది తనారు ఈ రూపంలో 
పాఠకులను పలుకరించ 
గల్గుతున్న దంటే అందుకు 


క్రీకీకామమూర్తి గారు 


'క్రాస్తుందిన విమర్శలు, వాఖ్యలు 


శ్రీరామమూర్తి. గారే కారణం, తనే 
జీవితాన్నే రానికి అంకితం 
'వేశారాయన తన క్తి యుక్తులు, తన 
రక్తమాంసాలు కరిగించి 
ఇవిారైతకు . ప్రా ధ్ర 
చేశారాయన, తన పిన తండ్రి తనకు 
'అవ్పవెప్పున బార్యతను, వశ్రమంగా. 
వెరవేర్భాలనే దృథపంకల్చంతో. మొడి 
పట్టుదలతో ఈ చిరు పత్రికను 
అన్నేళ్లపాబు వజీవంగా, 
ఆవేనేత్వాలతో, నవనవలాదుతూ 
నడిపించారు? ఆ తన 
జవేనత్వాలను కోల్పోయారు; తన 
జీవితాన్ని త్యాగం మాడు. 
వెంక నాయుడు గారి వంటి 
నృష్టికర్తలు, సంకల్ప పిద్దులు యుగ 
పరుపులు ఆంధ్రదేశంలో ఎన్ని 
వత్రికలు స్థాపించలేరు? స్వాతంత్ర్య 
సమరంలో ఉద్యమ స్ఫూర్తితో ఎన్ని 
పత్రికలు _ పుట్టి ప్రాచుర్యం 
పొందలేరు? కాని వాటి స్థాపకులు 
మరణానంతరం గతి 
వట్టింది? ఉద్యమాలు అంతరించిన 
తర్వాత ౯వ మనుగడ సాగించ 
గల్లాయా? కృష్ణాపత్రిక ఏమైంది? 
వాహీని ఎటు పోయింది? ఆంధ్రవత్రిక 
ఎందుకు అంతరించింది? స్వతంత్ర 
న్వరాజ్యలు ఎందుకు చచ్చాయి? 
జమో౯ారైతు మాత్రం ఎందుకు 
(బ్రతికింది? ఎట్లా బ్రతికింది? ఈ 
హ్లోహా చేయగిల్లిన - వారెవరైనా 
వజ్రోత్సవం జరుపుకున్న ఒకే ఒక్క 
తెలుగు పత్రికగా ఐమాలరైతు 
ప్రాణంతో డానికి _ హేతువు 


అర్ధమౌతుంది. అఆ కారణం 
'శ్రీరామమూర్శి గారీ జీవితం? & 
రామమూర్తి గారి స్వార్థ త్యాగం? 
'్రీకామనేర్తి గారి. అత్మేలలం. 
రామానాయుడు గారు 
స్థాపించిన కాలం. నాటి. సాంఘిక 
అర్థిక, రాజకీయ వ 
పోయాయి. జమిందారులు 
గలించారు? జమాందారీలా 
శాలగర్భంలో కలిసీ పోయాయి? 
రైతుల మారింది? 
స్వాతంత్ర్యం సిద్ధించింది. కేవల, 
ఉద్యమం కోసం పుట్టి ఉద్యమం 
కోసమే నడిచిన. ఓక పట్ర 
ఉద్యమం ముగిసిన తర్వాత నడవడం 
సామాన్య విషయం కాదు? దానికి 
తిరిగి ప్రజాను రంబకత చేకూర్చడం 
ఆందరికీ అలివయ్యే సని కాదు, 
అందులోనూ రామానాయుడు గారు 
'అమాగారైతుకు కీర్తి ప్రతిష్టల పునాది 
పారి తప్పు, ఏ ఆర్థిక వనరూ కల్పించి 
వెళ్లలేదు. పొద్దున లేస్తే ప్రతిదానికి 


కను ఆ 


ఒక్కొక్కసారి ఇంకులకూ డబ్బుండేది. 
కాదు. ఆర్థికంగా. అంతటి యాతనలో 
వుండిన. ఒక బరువు 
బాధ్యతలను భుజానాత్తుకొని వె 
మనో నిబ్బరం. భగవంతుడు 
శ్రీరామమూర్తి గారికీ 
ఆనాడే ఆయన జమో౯రైతును తన 
జీవిత... ధ్యేయంగా... లక్ష్యంగా 
ఆశయంగా మార్చుకున్నాడు: మల్లి 
వెనుదిరిగి చూడలేదు? వెనుక 
ముందు ఆలోచించలేదు. 
ప్రలోభాలకూ. లొంగ: 


కల్పించారు. 


జర్నలిస్టులకు ఆదర్శం 


నంచి 


ఈనాటి. వరకు ఇమోగారైతు 
పరిస్థితీ అంతంతే మాత్రమే. 
జీతం రెంతు నెలలక్‌క పారి 
"పేదరికం 


హతా చేతికందని 


ఓర్చు... కోల్పోలేదు? 
పరిస్థితు లిదురయ్యే కొర్ఫి 
అనుభవాలు కల్లి 


కాకుండా నడిపించాడు. 
మధ్యలో ఆయన వ్యక్తిగత 


'పరవశింపజేసే 
పరుగులెత్తలేదు. చిన్నదైనా, 
స్వల్పమైనా 


సంతృప్తే ఆర్థికంగా 


తలి 


వెళ్లినా 


జమాళరైతుతోనే 


1. తోడ్పడి. వుంటాయి. సుదూర 


జాలు ఎదురైనా... ఒక్చులో 
భరిందారు? తన కుటుంబం చితి! 
ఒపోతున్నడని తెలిసిన చలించలిదు. 
ఆఖరి రోజు వరకు అమాణరైతుతో 

జీవితం పెనవేదుకొన్నందుకు 


అవకాశాలను. కాలదన్ని. 

కష్టాలను తలకె 

ఆదేర్శప్రాయుల. ఈనాచెవడు 
కొరవ 14 పకల 


ఆయనవలెనిజంవాయడంఅందరి= కీసాధ్యమా! 


మిమ్మల్ని. అభివర్ణించవచ్చు 
నః 


మారు రాజకీయాల 


| 
|! చదువుతూ. సంబంధిత వ్యక్తి గూర్చి ఇలా వుండాలని 5 
|? అలోచించినపుడు వత్రికోమూ. ప్రమాదం నేర్చుకోవాలి 1 
| 92 4 అవని అయ... మా శైలి విలక్షణం కనపడని. గర. సాయుర్యం ట్రహామియ గాక 
. రాజకీయ 
పినాకినీ తీరం, వెల్లూరు sunt = ఏ. రామచంద్రా రెడ్డి 
మచ్చలు సింహపురి, ఏ కక ఆ నగా హారందించే సలవోలు 


ఒక్కరికీ వాటి విలువ 


-ఎన్‌ మహాబూద్‌ భాష 


కలివేడు-ఎన్‌. గౌస్‌ జాన్‌ జిగం 


మంచి మిత్రుడ్ని 


పరుస్తూ అసంభ్యాక 
జాబులు, సందేశాలు 
వచ్చిఒడుతున్నాయి, 
లో కొన్ని ! 


ధన్యజీవి ఎన్‌.ఎస్‌.ఆర్‌. 


అనవమే గాని మరణ మెరుగని 


తర్వాత తెలిసే వుంటుంది. 
నలల్లాతీయుతులు 


ఎక్కడే 
అక్కడ జదాగైతు 


తిం మంత్రి భకదత్సలర పర్యటన 


కండ్లేరు వంతెన ప్రారంఖో త్స 
శకలో వర్మాగమాలంగా, సక్ళితిగా వ్యక్తం చేసే వారు శ్రీ | దర్శనం - వెంకటాచల సత్రం వద 
౩ 


జిల్లా రాజకీయాలు, ఇతర నమన్యుల వట్ల తన భాచాలను “పినాకిని తీరం 


వం = కనుపూరు కాల్వ ఆద్యంతాల 
ie ao ఏ కాల! 

కామమార్తిగాద్‌. జమోన్‌ రైతు చేతిశండగానే పినాకినీ తీరం చరవడం | తైంగ్పులన భు నుపూరు కాల్వ రైతుల సభ, be 
ఎందరో పాఠకులకలచాటు అయన చివరిసారిగా కోవూరు ఎన్నికల ర నలు 
ఫలితంపై బ్రాపినదిది (1993 మే 21వ తేది నంచిక ) ఆ తర్వాత (| 
అనారోగ్య కారణంతో చ్రికకు ఏదీ వ్రాయలేక పోయారు. 


మ ప్రభుత్వం పట్ల వారు చూపుచున్న 


- మంత్రి భక్తవత్సలం 
యుద్ధకాలం వల్ల వంతెన నిర్మాణం 


12 


గీతావలితో, కరవు భీతావళితో, ఈ 


ఈ వంతెనకు మొదట 13 గండ్లు 
అంచనాకు బడులు యిప్పుడు 18 
గండ్లు పెట్టి. పెంచ వలసి. వచ్చింది 
యూ" రవాదారి (ప్రపంచ ప్రఖ్యాతి 


ఒక ప్ర 
వారీ సంబరం, ఓడే ప్ర 'ప్రారంధమైంది కొరవ 9 పేజీలో 


| వగిధింది. గెల్చే 


శ్రీ నెల్లూరు శ్రీరామమూర్తి గారు 


ఇకలేరంకే నాకు నట్టినడి సముద్రంలో 

చుక్కాని లేని నావ లాగుంది. ఈ లోటు ఎవరూ వూరించలేనిది. 
వారి దివ్య స్మృతికి నా కన్నీటి నీరాజనం! 

ఇంతకం"ే నేనేం చేయగలను ? 


కలవకూరు చంద్రయ్య 
(క.వి.ఆర్‌. - నెల్లూరు) 


కోరకు గురి చేశాయి తప్ప 


రెడ్డితో 
'మమూర్తి గారు 


శ్రీరామమూర్తి గారి వట్ల తనకున్న స్నేహా ప్ఫాహర్ణాలను చాటుతూ విషు 
వదనంతో మృతదేహం ప్రక్కన కూర్చుని. స్మశానం వరకు వచ్చి. అంతిమ వీడ్కోలు 
పలికిన మాజీ ముఖ్యమంత్రి చేదురుమల్లి జనార్ధన రెడ్డి 


య 


చెర 


మంచి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని వముక్తి 


మూర్తిగారు, ఒక 
వైపు అనం, ఇంకొక వైపు నల్లపరెడ్డ 


గుత్తాధిపత్యంలో "వుండిన 


జిల్లా 


మార్చుకున్నాడు. ఎన్ని దూషణలో, 
చీత్కారాలో ధరించారు. జనార్దన రెడ్డితో 


ఆకాాసాత్తె ప్రాస్తున్నారని నిందించిన 
"పెద్ద మనుషులే. ఆదే జనార్దన "రెడ్డి 
అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆయనే 
చెంత చేరేవారు? "పనులు 

కౌరవ 22వ కలో 


స్మారకానుబంధం -1 


అపోహలపాలైన ఉదాత్తలక్ష 0! 


స్నేహాను బంధం 


౨, ctw 


సి క్షోభ పెటింది | 
టబ 


దై 


ఆధార రహిత నిందలకు గు 


(e:] 
కు 


రం. 


అ 


జనార్దన రెడ్డి ప 
ప్రారంభింపటేష 


భవనం ఆయన బేతెమోదుగా 
న్న దృశ్యం (30,10,199) 


క్వరగా. నిర్రపోయారు 
శ గంటలకు నర్సువచ్చి 


ఆఖరి పలకరింపు 


మరణానికి ముందు. వదన! 
ఎంతో తలవత్తో 


ళ్లు వా 
వృత్తులలో ఆయన! 


సాయంత్రం వరకు. - కులాపాగానే 
వుండివారు. డాక్టర్లు ఎక్స్‌రే. వంటి 
పరీక్షలు పోరు." గుండె బలహీవంగా 
వుందని కొత్తగా కొబప్టరాల్‌ విర్పతి రక్త 
వాళాలలో మల్లీ అడ్డంకు 


స్‌ -1 


ఒక పా(తికేయుడికి ఇంతటి 
ప్రజాభిమానం అసాధారణం! 


క్రీకాతమార్త గారి అంతిమ 
యాత్ర 22 తేది బవవారం ఉదయం 


he ha అకు 
లతో అంతిమ యాత్ర 


నద్దుణశీలి, నివ్యవటి, నిర్‌ 
అర్థ శకాబ్ధంగా స్నేవామాధుర్యం పంచిపె 


శ్రీ నెల్లూరు శ్రీరామమూర్తి గారు 


ఈ లోకం వీడి వెళ్లిపోయారని తెలిసినా మనస్సెంతో తల్లడిల్లి పోయింది. 
అంతటి ఉన్నతుడ్ని ఇకకలలో కూడా పౌందలే 
వారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. 
వారి ఆత్మకు దైవసన్నిధిన చిరశాంతి కలగాలని 
ప్రార్థిస్తూ, వారికి అశ్రుతర్పణం అర్చిస్తున్నాము. 


(గిద్దలూరు సుందర రామయ్య 


Spectra Engineering Co. (P) ౬16... 
Hi gins i, Hyderabad 


ఆనందాన్నిచ్చిన 


తమిళనారు 


అలెగ్జాండర్‌ 


యుడు గారటి చ్చిన మొలకను 
వృక్షంగా పెంచారు! 


| మాకెంతో ఆప్తులు, గురుతుల్యులు 
శ్రీనెల్లూరు శ్రీతామమూర్తిగారు 


మరణించారంకే నమ్మలేకున్నాము. 
వారి వవిత్రాత్మకు శ్రద్ధాంజలి 


న చెడు. ల స ప్రార 
TREE, ఎంకాం తాప్లైనారు.. ఎప్పుడైనా. ఆ కకక 


స్మారకానుబంధం -1 


కరాజాను వేత ఈ వారం చ్రచురిలద... రకిణాది కష్టాలలో పర్యటన = అదీ. కట్రకంగా కశంచరం అవనరం ఈ 
చక ధొతుద్నాయొ. క్షమెంచేండ! ఎండలో. అయేన కార్యక్రమం అయనే అరోగ్య ఉదంతం వై సిలినిలికి దర్యాస్ష 
కదల రీత్యా ఇంతటి. విర్యిరామ. తికుగడు.. అరుగుతూంది. 

తెబ్బుతున్నారు. అకా కా 


వానలు 


మెడికల్‌ ర్యాంకులు రద్దు మిడిమేళవు ఎండలతో గొంతు 

౨ తరార్పుక బోయే పరిస్థితిలో వుండిన 
ఉల్లాము వరుణ దేముడు 
నాలుగు. రోతాల నుంచి 


మెడికల్‌ 


శ్రీరామమూర్తి గారి 
"పేరట జాతీయ అవార్డు 


మంచి. ఇల్లులుక 
పలు చోట్ల ఎండిన 
జలవూడుతేన్నేష మెట్ట 
క న్నకు మాత్రం నీరు 
రాలేడు. పోమకిలలో 'వేటిమట్టం ఇంకా 
'అడుగంయే వుంది, ఈ మాత్రం తొలకరి 
లు మరొక వారం కరిస్తే జిల్లా 
కడువు పీఠ నుండి తప్పుంచే 
ఉంటుంది. 
కృష్ణాపట్నం రేవుకు మరి 
రెండు నౌకలు 
ముఖ్యమంత్రి సంతాపం 


తు గ వక 


రుగుతున్నది, త్వరలో 
నౌకలు రామన్నాయట. 
వలి కండేటి 
పోతుండడంతో 


మాడరన్‌ బ ఫేస్టాల్స్‌, వోట్‌కే సెస్‌, రెడ్‌ కార్పెట్స్‌, జంబో 
షామియానాలు. స్టేజి బల్లలు, కుర్చీలు, కేబుల్స్‌, పేపర్‌ రోల్స్‌ 
మొదలగునవి అన్ని కార్యాలకు మోకు కావలసిన సామగ్రి 
నమకూర్చి సవాకరించగలము. 


మాకు ఇంతకాలం నవాకారం అందించిన ఖాతాదారులు, 
శ్రేయోభిలామలకుకృతజ్ఞతాంజలి అర్పిస్తున్నాము. 
మా బ్రాంచి తెరిచిన అచిరకాలంలోనే మో మన్ననలు 
హౌందినందుకు సంతోషిస్తున్నాము. 


మాతండ్రి 
శ్రీ నెల్లూరు శ్రీరామమూర్తి గారు 
మేనేజింగ్‌ ఎడిటర్‌ - జమో౯రైతు 
20.7.93 తేది మంగళవారం న్వర్గన్తులైనారు. 
వారి కర్మడక్రతువులు 30,7.1993 తేది శుక్రవారం శిలాప్రతిష్ట 
31.7.1993 శేది శనివారం శిలోద్వాసన 


నెల్లూరు, జమా౯రైతు భవనమున (నిప్పోఫ్యాక్టరీ ఎదురుగా) జరుగును. 
వారి అత్మశాంతికై భగవంతుని ప్రార్థిన్తూ ....... 
యామినీ చంద్ర 
కోసలరామ్‌ 
డోలేంద్రవప్రసాద్‌ 


భక్తవత్సలం -_ (2 వపేజి కొరవ 


శ్రజాషెనమ మరచి మంత్రిగారు రాపూరు 
కార్యాలకు. కంట్రొట్టు. బ్వలిరోర్డు అల్యాంి! ఏం కారణమో 


తీసుకొని _ స్వార్ధసరత్వంలో అధిక శ్రైలునుకుంటా నన్నారు. 
'లాభాలమ వంపాయిన్తుంయే. ఇంత పెద్ద 


య లర... 
లేకుందా, (ప్రజా సేవ (్రరానోద్ధేశముగా ల్ల ష్‌ న్లో శః 
ప మ అం సక అరక రార ఆక్కవ 

వ వెంకయ్య ఖర్ధరు ధారి. నెల్లూరు మండి 


వెంకయ్యకు. పాయవడ్డ  అంజవర్‌ న! 
వర్గానికి వా ధన్యవాదాలు ఖు 

జ 'అనంజమెంటుతో 

అక్కున వెంకయ్య గారు జవాబు... కలవని కోమల 

చెప్తూ తమ (మము జరిగన స్వ 


'బృందాన్నేంతా స్పెషల్‌ 


సాన్ని. వివరంగా... నివేదించి 
ఇర్యకలాపాన్ని. వివరంగా. నేది. [నన్న 
వచ్చిన వెద్దలః 
వాత ము ఈ సభకు గొపాలురెడ్డి 
'చన్యవాదాలర్పింవారు. గాట్‌, అధ్వర్యం. వహించ వలప్‌ 
తాల రైతు కాంగ్రెన్‌ వాడే. యుండగా తన పర్రకుల కుటుంీకురైన 


పమచ్పించన ప్యాప్రలో శాశ్వత అవర... ఇసనవధ్యుడు. దయ్‌, రామకృష్ణారెడ్డి 
సమస్యా పరిష్కారానికి గండికోట. గి అన్నమయ. విషాదం వల్ల రాలే 
ప్రాజెక్టు ఉలిందకర కనుమ ప్రావెక్టు పాపని తెలిపి 

కండ్లేటికి కుమ్మద గుంట వద్ద ఆనకట్ట 


గట్టి బలాశమన్ని నిర్మించి 
'వటేపారుదల కలిగించాలనీ, మిడిల్‌ మడిమడి యెండల్లో కమ్మటి 
హాలును వెర్చరచమని. గోపవరం సభ పరిసమాప్తం కాబడి అం. 

మున్నగు. ప్రదేశాల్లో రోడ్డుకు వంతెనలు. ప్టాదలకూరు వెళ్లిరి కరు. 
విర్మించాలవి, కరేప్రే వసులు చాలవు... హౌపేర్నెంటు, గూడూరు దిస్టిరెక్టర్‌ 
జెట్టింపు. చేయాలని, కాపుడు - అప్పటికప్పుడు సద్యో ఖద్దరు ధారిన్ని 


వెంకటగిరి రోడ్డు వని త్వరగా మాజీ పట్టరు పాత్రధ్రారినీ అయిన 
ప్రాకంభించాలనీ, " రావూరు చిట్వేలి " నరసింహరావు తహశీల్‌దారు. హైవే 
రోడ్డు పని వెంటనే జరపాలని _ డిపార్టుమెంటు ఎ 

నెవేదించిరి. బొల్లి చెంచు నరసింహం మాజీ కాంగ్రెస్‌ జి.బో. అధ్యక్షులు. నేటి 
గారు కరవు పరిస్థితుల తడువుతూ 10 అధ్యక్షులు మున్నగు వారంతా విచ్చేసిరి, 
వేల వకు (గాసేం లేక పశు ధనం  మంత్రిగారీతో గూడా మద్రాసు నుండి 
చచ్చింది. కలెక్టరు గారు గడ్డి చిర మిత్రులు. ఇ. వేణుగోపాలు రెడ్డి, 
శెచ్చుకొనుటకు పర్మిట్లు యిస్తానన్నారు. గూడూరు నుండి కలుసుకొని 
కాని ఇక్కడ నుండి బండ్లు సప్లయి... వెన్నెలకంటి రాఘవయ్య గారు వచ్చిరి. 
చేయజాలము. గడ్డినె గవర్నమెంకే  మంత్రిగారీ ఉపన్యాసాన్ని . హాలికుడు 
తెప్పించి యివ్వవలెనని చెప్పిరి. భాషాంతరీకరించెను. 


Personification of Love 
| 


స 


Sri Nellore Sree Rama Murthy garu 


స్మారకానుబంధం -1 


పొదలకూరులో 
బ్రహ్మాండమైన మహాసభ 
పగలు. 12,00 గంటలకు 
లోకల్‌ రోడ్డు పత్రంలో నిర్మించబడిన 
పందిరిలో. సభ జరిగింది. సభంయే 
'వద్యాలుండాలె కాబట్టి పొదలకూరు 
వినాయకుడికి ధీటైన. ఘట్టి వద్యాలు 
చదువబడెను 


బళ్లనూలు తమకు కోటా 
శంకే. యెక్కువే య 
నేత వల్ల కిర్పనాయిల్‌ కోటా చాలడం 


లేదని, పరుగులు చేయడానికి గంజి 


రంగా గారిని జమోన్‌రైతు పెద్దగా, గురు 


వబ్రోత్సవ సభలో గురుః: 


అవనరం గాబట్టి. అదనంగా బియ్యమో, 
రాగి ధాన్యమో యః 


నివేదించిరా  పోతేగుంట 


బావి త్రవ్వించమని కోరిరి. పొదలకూరు మనే. రాష్ట్ర 


వృద్ధ హరిజన ద 


తులు ఏడుస్తూ. మిల్లుగుడ్డ 
వచ్చి తమ కొడుకు బుజ్జిరడ్డి గని మనం నూ 
దగ్గరకు మొన్న (31 తేది) రాత్రి గుడ్డపంపరు. 
యింజన్‌ పని చేయడానికి పోయినాడని, పంపకుండా. 
మరు వుదయం చూస్తే ఆ వ్యక్తి సలహా ననుసరించి ఖద్దరు 
చచ్చిపడి. వున్నాడని, 'ఆ డ్రైవరుకు యీ. చేస్తే గుడ్డ కరువు పొతుంది 
వ్యక్తికి మనప్పర్థ అనీ మెత్తు! గుడ్డకంట్రోలు. లేనందువల్ల, 
వీడు. సూవరెంటు వద్దకు పంపబడిరి, 'గుఢను రెండింతలు అమ్మడం 
మరుపూరు అర్జీ: కనుపూరు కాల్వలో ప్రజలు _కౌనలేకుండా 
నుండి తమ చెర్వుకు కూడా నీటి: 'ఉల్రలు 'కెసందుపలనే టాక్‌ 
కల్పించమని కోరిరి, బాపనపల్లి జరుగుతున్నది. * అందుచేతనే 
'గమరవాళ్ల అర్జీ తమకు మంచనీళ్ళలాి గుడ్డకు కంట్రోలు పెట్టి మధ్యవర్తులు 
తావ్వించమని కనీనకోర్కె కోరిరి. తోడేరు లాభాలు పొందకుండా మిల్లు గుడ్డలో 
అర్జీ. చెండు ఓటి చెర్వులు సేమానేమైన ఖరీదు కలుగబేయడమే 
బాగుచేయించేమనీ, నెల్లూరు పొదలకూరు గాకుండా చేనేత కా 
రోడ్డులో _చాటగొట్లవద్దనుండి 'తమకొక 30 రోజుల పని కల్పి 
జాంచి రోడ్డు నెర్మించమనీ.. కోరిరి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూనుకున్నది. దీనికి 
చీపినావి అర్జీ! తమ. వెల్లోకి. చేనేత. సంఘాలు, 
'ప్రక్కవాగునుండి కాల్వ తొవ్వించి బుష్వ సహకారం యిస్తారని. ఆశిస్తున్నానని 
'ప్రపాదించమని కోరిరి.” తోడేరు చెప్పిరి. 
ఫారెస్టువాచర్హ అర్జీ! రురి/-జీతమనీ, తెకుగా చిత్రలూరు రెవెన్యూ. క lg) 
డాన్ని. హెచ్చెంచేమనీ. డియర్‌నెస్‌ కూలీల అర్జీ! రు 17 లు యిస్తున్నాకు | 
అలవెన్సు యిప్పించమనీ కోరిరి. చాలదు. “వెంచమని కోరిరి. టీచరు రత్నాల్లాంటి 
యం,యస్‌రావు గోరు వచ్చి, వెన్నానది పుల్లయ్య నోటి అర్జీ! హరిజనుల మంచి 
ట్రిడ్డి అవసరాన్ని తెలుపుతూ మిలిటరీ. వీల్లు మున్నగు యిబ్బందుల గూర్చి నోటి 
అవసరానికి వేసిన రైల్వే వంతెనరోడ్డును అర్జీ ద్వారా చెప్పిరి. రామకూరు అర్జీ: 
'కొండలలోను, అడవులలోను ఉచితంగా. 
పశువుల మేపుకో నివ్వమని కోరిరి. పేకు 
'యిమాంసావాబ్‌. తనకు 10 మంది 
బిడ్డలనీ, కట్టుకున్నది తప్పు మరొక 
గుడ్డకు గూడ గతిలేదని చెప్పిరి. 

శివయ్య వందనార్పణతో 
1.20 గంటలకు నధ నమాప్తమైంది, 
పొదలకూరు సత్రంలో భోజన ఏర్పాట్లు 
వెల్లూరు సుట్రహ్మణ్యయ్యరు. నారాయణ 
నాయరు. గార్ల జాయింటు అధ్వర్యాన 
చక్కగా చేయబడెను. వదార్థాలు 
అరెంజిమెంట్సు చాలా బాగున్నాయ. 


వీవు సార్థక వామ ధేయుడవు 
విజంగా శ్రీరామ మూర్తివే! 


అవసరాలలో సివిల్‌ (ప్రజలు కూడా 
వాడకునేట్లుచేయమనీ, ప్రక్కకాలినడకకు 
వసతి కల్పించమని. చెప్పిరి. కంభాల 
వల్లె అర్జీ: య200 లు జాస్తి సాగు 
అవుతుందిగాన యేటి కాల్వకు అడ్డుగట్టి 
నీటి. వసతి కల్పించమని కోరిరి 
వావింటపర్తి ఆర్టీ!  పమిడియేటిని 
అర్డిగిస్తే మెట్ట భూములు కూడా 
సౌగుకురాగలవని  తెల్పిరి, తర్వాత 
మంత్రి భక్తవత్సలంగారీ విధంగా 
వువన్యవించిరి. మోరంతా ఇంతసేపు 
ఓర్చుకొని కూర్చున్నారం'ట (ప్రభుత్వపు 
ప్రతినిధిగా నన్ను గొరవంచడానికిగాదు. 

aries ప | వెంకటాచలం సత్రంలో సభ 
పూనుకొన్న భారత జాతీయ. కాంగ్రెస్‌ వెంకటాచలం సత్రం వద్ద 


సన mower: వీ చా 


చండా ఈ 100/- 
ర ౫ అలకా క 450/- 
విడత - ఈ 2:00 


In the Court of the 
Subordinate Judge, Gudur 
1 5732 IA AYES 0.8 10870 


K Dhanamma - Petitioner 

Vs. 
Sannareddy Subranmanyamreddy 
(died) and other Respondents 


To 
R.7. Sannareddy Suklamma 
Vilo Prabhakar Reddy{Late) 


3/490 Near Vijayalakshmi 
Talkies, Lakshmipuram, 
Stonehousepet, Nellore. 


G. Subbalakshmi, a 
172.33 Advocate & Petlionet, 


డాక్టర్‌ జి. రామచంద్రా రెడ్డి 
సింధూర నర్సింగ్‌ హోమ్‌, నెల్లూరు 


చూపడానికి సాహనించ టీక పోయేవా! 
తారతరేశంలో ఇంత నుదీర్ధ 

కాలం ఒక పత్రికకు సంపాదకుడుగా 

వున్న వ్యక్తి మరొకడు లిరవరు అత్యుక్త 


చేయాలన్నది. ఆయన కెవ్పటికీ తీరని 
లొన 1982 లో 


| 
0 
t 


ల్రీలేని కాంగ్రెస్‌ వాది, నిత్య ఖద్దరు ధారి. 
నాల్గు దశాబ్దాలుగా జమో౯రైతు 
'సంపిదకుడుగా ప్రజాసమస్యల పరిష్కారానికై 
అవిశ్రాంతంగా పోరాడి 
20-7-93కేది పరమపదించిన 


శ్రీ నెల్లూరు శ్రీరామమూర్తి గారి 


ఆత్మకు భగవంతుడు చరశాంతెని 
కలుగజేయమని |పార్థించుచున్నాను. 


హా౯రైతుకు మిగిలింది శూన్యమే. 
అ లోటును భర్తీ చేసే శక్తి, సామర్థ్యం, 
కార్యదీక్ష దక్షత 

లీవు. రామానాయుడి 

ఆగిపోతుందనే 


అరువుకున్న ఒకే ఒక పత్రికగా చరిత్ర 
సృష్టించిన. చరితార్థు శాయన. ఆయన 
విర్వహణాలో ఒక్క వారం కూడా పత్రిక 


“ఇందిరాగాంధీ' “పేదల వక్షపాతి అని శ్రీరామమూర్తి గారి నమ్మకం ; ఏ 


నాయకుడి దగ్గరకూ 


మాత్రం అవకాశం దొరికితే 


భుత్యం ఆగ్రహించింది 


16/1295(3, పాగతోట - వెల్లూరు 
అ5: 27691 


సంతాపం 


మా నంస్థ ప్రారంభం నుండి 

అండదండలందించి ఆశీర్వదించిన 
శ్రీ నెల్లూరు 

శ్రీరామమూర్తి గారు 


లీని లోటు వూహించ 
భికున్నాము. వారి కుటుంబానికి 


నెల్లూరు. ఫోన్‌: 29509. 
Fax. 91 861 25255 


ఆనం సంజీవరెడ్డి గారు, ఆయన వ్యక్తిగత మిత్రులు, చిన్ననాటి స్నేహితులు " 
రాజకీయంగా వైరుధ్యం వున్నా వారి "స్నేహం కడవరకు కొనసాగింది. 


పినాకినీతీరం 


(4 వపేకి కొరవ ) 


ఎన్నెక ఫలితం నెజమైనే (ప్రజా! 
'భిప్రాయావికి. ప్రతెటింబంగా తీనుకోదగి 


ఆశబిదు? ఎంత 
వీలిగినా సివి.ఎం.కు గెలిచే అవకాశం 
posted on 9.8.93 for your| లదు. ఇక మిగిలింది కాంగ్రెసు. 


notice. 1 you have any 
objections you may file on 
that date, otherwise petition 


ర్ల Will be decided against you. 
! BV. Krishna Reddy, 
3 Petitioner's Advocate Eluru. 
మాగుంట. సుబ్బరామరెడ్డి గారి అండ 
గూడూరు డిస్టిక్టు గలిగిన. వాడు, శొరతలేని వాడు? 
తెలుగుదేశం అభ్యర్థి యువకుడు 
॥ మునసబు కోద్దులో వాయి ప్రాంతం. వాడు. ద్రత్యక్ష 
. EP 6/87 Gos: 301/83. కాజకీయాలకు కొత్త వాడు, తండ్రి పేరు 
.... శమగుణ మరియ వగైరాలు : - తల్లి సానుభూతి - పార్టీ పర్వన్వపు 
ఎ D.H.| అండ" మార్గదర్శకత్వం "గలవాడు. 
సహజంగా అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి 
5 3D. లైన్‌ అభ్యర్థి 
(ర్వి వెంకబరక్న, D బలసమోపేతుడు, విజయఢంకా 
యాలం ప్రకటన యోగించవలసినవాడు. తెలుగుదేశం 


అభ్యర్థి బలహీనుడు, గెలుస్తానని 
లైర్యంగా చెప్పలేని బలహీనుడు, రేపు 
ఫలితం ఎట్లా. వుండబోతుంది? - 
నేహఐంగానా, ' అనవాబంగానా? ఎటు 
జరిగినా ఆశ్చర్యం లేదు? అటువంటి 
అయోమయస్థితి. 

కాంగ్రెస్‌. అభ్యర్థి. “పెళ్లకూరు 
రామచంద్రారెడ్డి తన సొంత కాళ్లమాద 
నిలబడి పోటీ చేసి వుంటి ఏ వీధంగా 
వుండేది? తల్లితండ్రి చాటు బిడ్డ 
అన్నట్లు మాగుంట సుబ్బరామ రెడ్డి గారి 
వీడన అభ్యర్థిగా పోటి చెప్త 
ఎట్లావుంది? ఏది ఎవరీ... వ్యక్తిత్వాన్ని 
ఇనుమడింప జేస్తుంది “లేక 
దిగజారుస్తుంది? ఏది ఎవరికి లోభం, 
ఎవరికి వష్టం? ఈ ఎన్నిక మూలంగా 
వెవరు ఏ పాఠాలైనా నేర్చుకోవలసిన 
అవసరం కలుగుతుందా? శుక్రవారం 
వెలువడబోయె ఫలితం ఎవరికి 
ఎటువంటి గుణపాఠం. చెప్పబోతుంది?. 
సమాధానాలు సంకట కరమైనవి 
కావచ్చు గాన,  ఆనవసరమైనవి, 
అనందర్భమైనవి మాత్రం కాడు. 

అర్జీ హృదయం, అరకొరగా 
వ్యవహరించడం, మాటకు చేతకు మధ్య 
తేడా లేక పోవడం శ్రీ మాగుంట 
'మబ్చదామరెడ్డి స్వభావం. ఏది చేపట్టినా. 
ఏది చేసినా మనసా వాదా కర్మణా 
పూర్తి నిమగ్నతతో చేయడం ఆయనకు 
అలవాటు. అందువల్లనే ఆయవ కాంగ్రెస్‌ 


"వై దావా డిక్రీ బాకీ వమాలు నిమత్తము. 
(క్రంద కదుపరిచిన తాలూకు ఆప్రిని 
సై కోద్దు వారి ఎదుట 1648.93. 
శేదీన " పగలు 10.30మంచ 


Ward No:11, Door No: 128, 
Assessment No: 1099 

within the following 
boundaries: 
East : Raja Street; South: 
Kottam of P. Venkateswarly, 
Door No: 11/124,; West : 


అభ్యర్థి. "పెళ్లకూరు అనుకోలేదు. తానే 


నమకొన్నాడు. రాత్రింబవళ్లు. 
మండుటెండలో "సైతం నియోజక 


వర్గంలోని ప్రతి అంగుళం నేలను తొక్కి, 
ప్రతి ఒక్కరినీ కలుసుకొని ప్రచారం 


చేశాడంటే “పెళ్లకూరుకు చేస్తున్నానను 
శోలేదు. తనకే ననుకున్నాడు. వేలు 
లక్షలు వలువ జేసే. వాగ్దానాలు 
గావించాడం'టే. ఎవరి కోనమో తాను 
దండగ్గా' డబ్బు  తగలేస్తున్నావను 
వ్యయ 

తన 

యావత్‌ 


యంత్రాంగాన్ని కొవూరు నియోజక వర్గం 
మోద పరచి. పాడే, ఎవరి కోనమో. 
తాను, వృదా హాసకు 
'గురియవుతున్నా ననుకోలేదు, తన కోసం 
తన వారిని వుపయోగించు కుంటున్నా 
ననకున్నాడు. “పెళ్లటూరు. జయా 
'పజయాబు తన కీర్తిని భంగపరుస్తాయని 
భావించలేదు. ఆ గెలుపు ఓటములు 
తనవే ననుకున్నాడు. అందుకు సెద్ధవడ్డ 
బట్ట అ ఎన్నికతో నుబ్బరామరెడ్డి గారు 
అంతగా తాదాత్స్య మందగలిగాడు? 
సర్వం తానై పని చేయగలిగాడు? 
సర్వన్వం వాడ్డ గలిగాడు? చివరకు 
వ్యక్తిగతంగా. తన సోదరులు, సంస్థల 
ప్రతిష్టను ఫణంగా 'పెట్టగలిగాడు. ఎంత 
పార్టీ అభిమానమున్నా. ఎవరో అధ్యర్థ 
కోసం ఇంతటి అనుపమ త్యాగానికి 
సిద్ధపడే వారెందరుంటారు? 

భీకరమైన ఒంగోలు పార్లమెంటు 
ఎన్నిక సమయంలో విజయ. రాష్ట్ర 
ఖ్యాతిని. పొందాడు శ్రీ సుబ్బరామ 
రెడ్డి? తిరుపతి మహాసభను ఒక 
మయనభలా అపూర్వరీతెలో నిర్వహించి 
యావత్‌దేశం దృష్టిని ఆకర్షించాడు. ఇది 


రాజుకీయాంశం. అంతకు ముందు 
వ్యాపార రంగంలో అంతరాష్ట్ర 
పలుకుబడితో, ఎంతటి  సమున్నేత్‌ 


స్తానంలో. వుండినది. తెలియని వారు 
లేరు. ఇతరులకు ఆయన్ను 
కలునుకోవడం దుర్లభంగా వుండేది, ఒక 
పాటి వారికి అందుబాటు కానంత 
ఎత్తుకు ఆయన ఎదిగి పోయాడు. 
వ్యాపార రీత్యాను, రాజకీయంగామా. 
పోష పలుకుబడి ప్రాభవాలు పొందిన 
సుబ్బరామ రెడ్డి గారు ఒక శాసననధ 


ల గారు 
ఎక్కువగా నమర్నమైతే మంచె గాని సపానేంతో భరిందారు. 

చెరు గాని' దాని ప్రభావమూ అంత 1990 లో అంక కర్త 
ఎక్కువగానే వుటుంది. మందిని ముఖ్యమంత్రి అయినప్పుడు కాము 
అంచి అకాంక్తించ. వేస్తే ఒక్కసారి అల్‌ ఇక్క, ౩ 

వ్యతిరేక ఫలితానికి దారి తీస్తుంటుంది. ఫలించించన్న ల వే 
కోవూరు. అనుభవం ఆయనలో తన లిక్కిరైనారు... ఆయనలో అ నతో 


పరిధులు... పరిమితులను 
అలోచింవ జేయగలగాలి! 


Wu 


(లు. 
ఉదాత్త లక్ష్యం 
(5వపెజి కొరవ ) 


గొర్చి ఏంతో కాలం నిలువలేదు. ముఖ్యమంత్రి. 
కాగానే జనార్థన రెడ్డి మల్లీ పాఠ 


రెవిన్యూ మంత్రిత్వవు. పొరపాట్లు 
చేస్తున్నారని, పార్టీకి తనకు విధేయులైన 
వారిని వదలి అధికారం బెల్లం చుట్టూ 
"మూగి ఈగలను చేరదీస్తున్నాడని, మధ్య 
తరగతి రాజకీయ తరాన్ని తీర్చి దిద్దడం 
బదులు. ధనంతో మదించిన వారే 
అవకాశాలు. కల్పిస్తున్నాడని ఆవేదన 
చెందేవారు. ఆ అభిప్రాయాలను 
పత్రికలో. విర్మాగమోటంగా వ్యక్తం 
పోరు. ముఖ్యమంత్రిగా ఇనార్జవ. రెడ్డి 
విధానాలను, వని. తీరును నిర్భయంగా 
విమర్శించారు. అయితే జనార్దన రెడ్డి 
పట్ల తన మనసులోని ' సేవా 
మాధుర్యాన్ని. మాత్రం. వదిలంగా 
పరిరక్షించుకున్నారు. ఈ తేడా 
'గ్రవాంచలేని ఈ తీరును హర్డించటిని 
వారు ఆయన్ను. అనవసరంగా 
నెందించారు? తూర్చావ బట్టారు. ఒక 
ఉన్నతాశయంతో, ఉదాత్త “రాజకీయ 
లక్ష్యం కోసం ఆయన వీటన్నింటినీ 
ఓర్పుగా భరించారే తవ్వ ఏనాడూ 
విమర్శకులను తప్పు  వట్టలేదు. 
జనార్దన రెడ్డి ద్వారా ఆయనేనాడూ 


చక్కబెట్టుకునే వారు... అధికారం 
చేజారగానే ముఖం చాఖేని, నోరు 
పారేసుకునే వారు. ఏ ఎండకాగొడుకు 
వట్టలని బలహీనుడైన (శ్రీరామమూర్తి 
గారు మాత్రం నిందల పాలైనారు. 
1978లో అధికారానికి 
వచ్చేవరకు జనార్ధన రెడ్డిని జమారైతు 
'ుర్తిగా సమర్థించింది మాత్రం 
వాస్తవం? = అనాటి అవసరం 
అటువంటిది. కాని ఆ తర్వాత 
ఆయనలో వచ్చిన మార్చును 
శ్రీరామమూర్తి గారు. నిశితంగా 
విమర్శించారు. 1981 పంచాయితీ 
ఎన్నికలలో జనార్దన చెడ్డకి వ్యతిరేక 
(దారం. చేని ఆయన. అభ్యద్దులను 
ఓడించారు. 1983 అసెంబ్లీ ఎన్నికలలో 
జనార్దన రెడ్డి అభ్యర్థులను ఏంవిక చేసిన 


తీరుకు “రుయ్యబట్టారు. అవేవి వ్యక్తిగతంగా లాభపడలేదు. ప్రయోజనా 
శ్రీరామమూర్తి . గారి విమర్శకులు _ఇంచలీడు. 1979లో జనార్దన రెడ్డి ఇ, 
'పట్టేంచుకోళోడు. ఆనతికాలంలో న క్రచ్చన ఎమ్మెల్సీ పదవి తానెందుకు 


అధికారంలోకి వచ్చిన ఐనార్డన రెడ్డి పై 
ఈర్హా సూయలతో = ఇమాగరైతును 
'ెందించారు, అంతే! 

1984 తర్వాత. జిల్లాలో 
కాంగ్రెస్‌ను బలపరచడమం'ే జనార్దన 
రెడ్డిని ఐలవరచడమే అయింది. 
తెలుగుదేశం. మోజులో అందరూ పార్టీని 
వదిలినా. వ్యాన పాత్రతతో 
విధేయతతో. కాంగ్రెస్‌ను కనిపెట్టుకొని 
ుండన జనార్దన రెడ్డిని నమర్థించక 
తప్పలేదు. జమో౯రైతు కాంగ్రెస్‌ను తప్పు 
మరే పార్టీని బలబరచదు కదా? అది 


తీసుకున్నానా అని చివరి. రోజాలలో 
కూడా మధన. పడేవారు. జమా౯రైతు 
పాఠకులు ఇవ్పుడైనా శ్రీరామమూర్తి 
గారి పట్ట ఈ విషయంలో వున్న 
'దురభిప్రాయాలను మార్చుకుంటే ఆయన 
ఆత్మ శాంతిస్తుంది. 


జమో౯రైతు 

సంవత్సర చందా రు 100/- 

6 నె లలకు- ర 250/- 
వడిప్రతి- ర 2.00 


N.B.K.R. SCIENCE & 
ARTS COLLEGE 


VIDYANAGAR-524 413 ::Nellore - Dist. 


Wanted Lecturers for the following subjects 
1. Statistics; 2.Computer Science; 
3. Part-time Lecturer in Physics 
The eligible candidates are requested 10 apply to the 
undersigned on or before 31-7-1993, 
Qualifications:- 
ForS.No.1.: P.G. ee with not less than 
55% of marks in the concerned 
subject, having good academic 
record. 
M.C.A., or B.Tech., with not less 
than 55% of marks in the 
concerned subject, having good 
academic record. 
P.G. with not less than 
55% of marks in the concerned: | 
subject. 
N. Padmanabha క 


For S.No.2: 


For S.No. 3: 


| Vidyanagar 
Date 20-7-1993. 


పెత్రమా శ్రీరామమూర్తి ! 


మేన స్నేహం నలబై సంవత్సరాల వైమాఓీ. 
వన వడుస్పులో వా కా నాలుగు నెలలు చెన్న వానే అయినా 


ఆత్మప్య్వానం కలవానికి అనారోగ్యం ప్రతిబంధకం 

కాజాలదవి చెరూపించావు 
భౌతెకంగా నీవు అస్త మించడం మాకందరికీ 
బాధాకరమైన అనుభూతి యే కాని నీ చెలిమిలోని మధుర స్మృతులు 
చెరగని ముద్రలుగా మా మనఃఫలకాలపై నిలచి ఉంటాయి. 

ఇదే నీకు నే నర్పిస్తున్న 

ఆ(శ్రనరాజనం. -. _ - . - 


ఏంవ్రాయను? ఏలా వ్రాయను? 


== రసిక్‌ 
రాయలవారి నిర్యాణం వెనుక పాగదేకాభిప్రాయం సాధారణంగా. 
అల్లకల్లోలంగా వున్న అల్లసాని వారి అదేం చిత్రమో నేనేమి వ్రాసి పంపినా. 
'మనేనులా. ఆది మారు నచ్చేది 
తన ఉనికి కి తన ప్రగతికి ఫలితంగా నా భావాలకు దశాబ్దాల. 
అలంబనంగా విలిచివున్న తరబడి 
తరువు కుప్పుకూలిపోతే తల్లడిల్లుతున్న... ప్రాచూర్య సౌభాగ్య మబ్బితీరేది- 
ple. కలం 


స్వచ్చంగా నిండుగా కళకథలాడుతోన్న మాదైన శైలి,.మాదైన బాణీ 


జలాశయం మాదైన అంకిత భావం, మాదైన 
ఒక్క ఉదుటున ఎండిపోతే నిర్వహణా సామర్థ్యం 
'బీక్కుబిక్కుమంటోన్న చేవలా, మా వ్రాతల్లో = మాటల పాదుపు 
ఉన్నదివ్పుడు నా ఉల్లం మో నెల్లూరు నెరజాణ ఒడుపు 
భన్నవై. శివపై. భిన్నమై మా మైత్రిలో జాలువారే తీపు 
జావ్యమై దైనే అనంతరతరాల పత్రికా సంపాదకులకు 
ఇట్టి ఫ్థెతెలో ఏం వ్రాయను? ఏలా 'అలవడితే, కాదూ పత్రికా రంగం ఓ 
nal నందనవనం?! 


తిరుమూరు సుధాకరరెడ్డి 
సఖ్య నంజ అచల 
చక్కవైనే ఓ చందమామను. 
'మబ్బువాటుకు మరలిఫోయాడు. 
ఐర్నలిజం పాఠశాలలో 
డిగ్రీలు లేవి మహా మవోపాధ్యాయుడు. 
పాఠం చెలుతూ పడిపోయాడు 
లోకల్‌ పాలిటిక్స్‌వురాణాల 
'లోగుట్టువిప్పి భావ్యకారుడు 
వ్యాసపీఠం మూసేకాడు ! 
సారవంతమైన పినాకినీ తీరాన 
సారు ధర్మాన్ని పండించిన సైరికురు 
వాగలి దించాడు ! 

*“ఉన్నమాటి'కు వన్నెలు దిద్దిన 
చిన్నయసూరి సాటి వార్తావ్యాశర్త 
కలం పక్కన చేశారు ! 
స్థిరంలేని శ్రోతల ముందు 
స్వరం మార్చలేని గాయకుడు 
'మైకును వాదిలేశాడు. 
అక్రమాల అనుీలనలో 
విక్రమార్క న్యాయమూర్తి 
దిగ్గున ధర్మావనం దిగిపోయాడు ! 
ఖాసా వారితో కులాసాకా? 
నార్దవారితో షికార్లకా? 
అయ్యా! ! శ్రీరామమూర్తీ ! 
ఇది అన్యాయం 
అనేపగుండెలతో మృత్యువునెదిరిస్తానని 
మెల్లగా మాయచేసి 
చల్లగా వెళ్లిపోతావా?నువ్వులేని 
నెల్లూరును 


ఊహంచడానికే వెలితిగా వుంది! 
జర్నలిస్టుల కుబగురవా ! 
'పాలిటీషియన్ల ఆదరువా ! 

నీ దర్శనం కావాలి 
జమా౯రైతు' 'కాలమ్‌'”లో 
నిరీక్షస్తాం అందుకు ఒక జీవిత 
కాలంలో 


సీరాజనం 


జె. వి. సుబ్బరాయుడు 
ఆయన మనస్సాక జ్యోతెర్మందిరం 
ఆది శబ్దానికి ప్రతినిధి 
నిష్పాక్షిక భావగుచ్చాలకు ప్రతీక 
అయన ప్రతి శ్వాసలో 
మవాసాగరమంత 
అనంత దీక్షా సంవేదన 
చైతన్యం కోసం - 
సత్యం కోసం - 
న్యాయం కోసం = 
తవన చెందే దిదృక్ష 
-వెరని నెల్లూరు శ్రీరామమూర్తిగారు. 
ఆయన దివ్యచైతన్య సందేశ 
సుధామయూఖరేఖ 
'ఐమాగరైతు. 
ఈ నాడు మనమధ్యలేరాయన 
శ్రీరామమూర్తి చెంతచేరారాయన 
అయినా 
ఆయన ఉచ్భ్వాన స్వాసాల 
వాదం వ్చిస్తునే ఉన్నది. 
ఆ దివ్యనాదానికి మృత్యువంటదు. 
శ్రీరామమూర్తి రమురాముడి లాగా 
మూర్తిమత్వం చెందిన వ్యక్తి 
ఆయనే దివ్యస్కృతికిదే అత్మ 
కర్పూర నీరాజనం, 


మోరు మాకు ఆదర్శం! 


-అల్లూరు రహీం 


'రవభాన భాసుర నవార్థ వచనా 
రచనా విశారదులను మంచిన 


స్మారకానుబంధం -1 


౧400" యోధులు మారు 
దీఆల మానపాల్టోని మాకే 
పత్రికకు బాటంటూ 

మ్‌ కలం కురిపించిన 


కారుణ్యం-కాకిణ్యం 

అజాత శత్రువైన మాకు శత్రువులను 
తెచ్చింది 

అయినా అయిమాత్రం తొణకని, టిణుక్రని 
మా ధీరోదాత్తగుణం; అదే ఇక మా 
వ 

శతాబ్ది వయస్సున్న తెలుగు 

జర్నలిజవు వటవృక్షాన్ని 

ఆర్ధ శతాబ్దికి పైగా పెంచి పోషించిన 


సాన బెట్టబడిన సాహితీ పుత్రలే ! 
నేలంటిన నెల్లూరు మాండలికాన్ని 
“పనాకినీ తీరం" వున్న మాటల్లో 
వుద్దీపింప చేసిన వుడాత్తులు మారు 
క్రమశిక్షణకు కార్యదక్షతకు 

మరో రూపు వారు. 

మెత్రతలో సాబిరారు మాశివ్వరు 
“వై మాట కఠినం - లో మనను 
బంగారం 

భూమాతను మించిన సహనం 
తెరచిన వుస్తకం మో జీవితం 
యువ పాత్రికేయులకు అది 
ఆదర్శప్రాయం 

తమకీర్తి ఆచంద్రార్కం... 
అజరామరం! 


ఇంటిపేరు 
జమా౯రైతు 
-జయంపు కృష్ణ 

శ్రీరామమూర్తి 
ఇంటిపేరు జమో౯రైతు 
కంటిలోన జమా౯రైతు 
ఒంటి నిండ జమా౯రైతు 
యాడకి పోయావయ్యా? 
పినాకినీ తీరానికా? 
తిరిగిరాని దూరానికా? 
ఒంటరిగా, మౌనంగా 
కనుమరుగైనావయ్యా!- 
మాటతీరు, మనిపెతీరు 
తలుచుకుంటె తనివతీరు 
అలుపెరగని, వెనుతెరగని 
కలం బలం యోధుడా! 
పాలంలోన వాలం దించి 
అక్షరాల విత్తునాటి 
అమృతాన్ని పండించిన 
'అమరవీరుడా! అనహాయ 
శూరుడా!! 


పత్రిక పవిత్ర తంటూ. 


ఆత్మశాంతెకొరకు చేను 
పరమాత్ముని వేడుకుంట 
వేడుకోలు తీసుకుంట 

'మోకు తోడు దేవుడంట 


వెమాయెను ఇంతలో! 
ఎటుపొయెను చిటికలో! 
ఎంతలో విషాదవార్త 
వింతగా విన్నారు ప్రజలు 
ఆశ్చర్యము అవేదన , 
అందరిలో కలిగి విలువ 
“అమలకు వధ 
సంపాదకుడుగ 

జగమెరిగిన వ్యక్తి యగుచు 
జనుల హృదయవర్తీ అయ్యె 
'మాటలోన మంచి తనము 
మనసులోన గొప్ప గుణము. 
'రూవులోన గాంభీర్యము 
దీపించిన యళోమూర్తీ! 
రాజకీయములందు 
కాణవెక్కినవాడు 

నిశిత విమర్శలందు 
నైపుణ్యము చూపువాడు 
'మితభాపణ హిడుకామన 


వుణికిపుచ్చు" యక 
వురమునకే డశేమూర్తి! 
నెల్లూరు శ్రీరామమూర్తి 
నిలువెల్లను స్లేహమూర్తి 
దివి చేరను భువిని విడి 
దేవతలే హసియింపగ 
మంచిని గ్రహయించునట్ర. 
మాన్యకీర్తి రామమూర్తి 
'అందుకొనుమ శ్రర్భాంజలి 
ఆత్మశాంతెకిదె నివాళి! 


కడసారి వీడ్కోలు 
పౌన్నవోలు వేణుగోపాలరెడ్డి 


బరువెక్కిన హృదయంతో 
బంధాలు త్రెంచుకొని 
బాధగా----- 

అందరినీ వదలుకొని 
అనంతములో కలసి పోయేవా 
శ్రీరామ మూర్తి! 

మా హృదయాల్లో క్షోభను నింపి 
ఈ లోకాన్ని వదలుకొని 

ఎవరికి తెలియని చోటుకు 
ఎగని పోయేవా-మూర్రి 

కడసారి కొనియాడనీ, నీ కీర్తి 
'బమాగరైతు సంస్థతో 

ఒకనాటి బంధముకాడు నీకు 
నలభై ఏండ్ల సంబంధము 

న ఆశయ సెద్ధికి 

అనుంగుడైన సణుగుడు 
డోలేండ్ర వారమనిగా 
విడిచివెళ్ళేవా 

నీ పత్రిక ఖ్యాతిని వెంచుకొన్నావు 
నీ ఆయున్సు కుదించుకున్నావు 
ప్రవాస ఆంధ్రులకు 
'అందించేవు మన జిల్లా వార్తలు 
'చిరస్మరణీయుడవై. 

నీ ఆత్మకు శాంతి చేకూరుగాక 
ఆదే మా జోహార్లు! 


మహా రుందునింం వంటి 


త పోయాను వార్త వని ఆశ్చర్యపోయాను. జీవితంలో 
దు సువర్ణాధ్యాయాలను సువంపూర్ణం 
శ ఆహాలరైతు" మేనేజింగ్‌ వేసుకోని, అభిమానులకు, ఆత్మీయులకు 


ఎ౨జర్‌ శ్రీ వెల్లూరు గ్రీకామమూర్తీ గారి వేదనను మిగిల్చి శ్రీ రామమూర్తి గారు 


i Fs పత్రికల్లో చూపి నర్హాంత ఆ, శ్రీరామమూర్తి చెంతకు చేరారు. 
ళ్‌ ౬౯. No. 99011992. 'జమోగారైతును వున్నత ఆయన లేని లోటుతో జమారైతు 
న 0.5. 10. 35011980 'న్రమాణాలు , కల వుత్తమ పత్రెకగా ఎంత వర్వేదం' చెందుతున్నదో నేను 
Between: తీర్చిదిద్దడానికి చారు చేవిన సేవలు ఊహించగలను. శ్రీరామమూర్తి గారు 
142. మయన్‌ పళ్ళ చిరస్మరేజీయం, ఆయన మరణం  వున్నతులు, పత్రములు, 

తెలుగు - జర్నలిజానిక్‌ పూద్చలేని పుణ్యపురుషులు. మానవత్వవు విలువల 


'ోటున మా ఐమాగారైతు. కుటుంబానికి. వైరిగిన మహావ్యక్తి 3 పత్రికా రంగంలో 


3 బా మణీ దీసికైవ ఆయన లోటు 
= ఎన్‌ రామమోహన రావు తీరనిది తీర్చలేనిది. 
విజయవాడ ఎడిటర్‌. ఆంధ్రబ్యోద కావలి. డాక్టర్‌ జె.వి. సుబ్బరాయుడు 


నిష్కల్మష హృదయులు మాలోటు పూడ్చలేనిది 


1 శ్రీరామమూర్తి గారు! మాదైన ప్రత్యేక శైలికి మనత 
J మే చురకలు జోడిస్తూ. దిగజారిన చాజకీయ. 
é మమార్తిగారు ప్ప అలు 
| wun టట వజ మ వం వ 
'వేయుడురు. వలు; నారు - Fae కాజకీయ బేక్చరర్‌ మారు. మా వంటి 
" కాజిక్సన... - వారు | ఆయనతో స్వయంగా మాల్లాడ అహౌశేం సు సు లోటు కచుతేపు: 
|| పాడుకవవెచ్చును, మిగతా వివరములకు త్త ల్లో హూ వు లోల వన్న! 
| దట్టి వోల్దడు అద్వతటు గారి అఫినులో. | న పురా 2 -వాక్టర్‌ విపి. కుమార్‌ రెడ్డి 
| గాని కద్దు వ్రాజీరు గారి అఫినులో గాని, గ్‌ (4 
| తెల్బుకొపి వచ్చును కరుచక్కగా కాయడం ఆడని జిల్లా ఎన్‌సైక్లో పీడియో 


సాధ్యవడింది. అటువంటి గొవ్ప వ్యక్తిని క కం 


నేమ - కలనుకొందామను 
ఇంతలో ఇంత్‌ 
శాల అలమూరు. నలు! రిజిస్ట్రీ గ్రరామమూర్రి గారి 


మాజుపేటు గ్రామంలోను ౮0౯9 గల 
తోడు వెల 1-7 ఈ గరి ఇల్లు సలం లు దాయం తప్పు, వ్యక్తిగతంగా 
నప్పుడు ఎంతో. పాదరంగా 


వంస్కారాన్ని 


వర్షలు 
తూర్పు? 15 గంయులు. లోకల్‌ ఫండ్‌ 
కోడ్డు? దక్తిణ: 17 గజములు దక్కి 


'దొడుకుతారని నా అక 
శాకాక్టర్‌ వూంక్ల క్రివివానులు రె్టి 


వెల్లను 


ప్రపంచ వ్యాప్త పత్రిక 


సస స 


క్రీ 
గారి. అకాల మరణం 


శ్రీరామమూర్తి 
పట్ల నంతాప 
సందేశాలు పంపారు. 


ఎన్‌జీ. 
'ప్పాదరాబాద్‌. నుండి ఆనం వివేకానంద 
రెడ్డి రామనారాయణ రెడ్డి 3. శ్రీనివాస 


నుండి ప్రొఫెసర్‌ రంగా. 


కెడ్డి, వేమారెడ్డి రాజగోపాల రెడ్డి, ఎల్‌వి. 
కృష్ణారెడ్డి, "ఎన్‌. రాధాకృష్ణ పి, 
సూర్యనారాయణా రెడ్డి గారలు న్నారు. 
మద్రాసు నుండి అందిన పందేశాల్లో 


అమంచర్ల శేషగిరి రావు విమగ 
సీతారామ రెడ్డి, జె. సుందర్‌ గార్లవి 
వద్నాణు “యలమంచిలి మండి 


రంగారావు గుంటూరు నుండి బి 
వెంకతేశ్వర రావు, ఏజయవాడ నుండి 
వుపేంద్రబాబు, రాజమండ్రి మండి 
ఆంధ్రా బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌ 
mess అలల గాక కసం 
వున్నారు. నిజామాబాద్‌ నుండి. పొద్దు 
పత్రిక ఎడబర్‌. వైపా రామదాస్‌ తన 
సందేశంలో 'కన్సీటి - సరాబనాలు. 
అర్పించారు. కడప నుండి ఎం. గోపాల 
రావు, ఒంగోలు మండి నాగధూపణం, 
రాజమండ్రి. నుండి. ఎంకెబి/ రెడ్డి, 
ఎన్‌ఎస్‌. ప్రకాశరావుల నందాలు 
అందాయి. 


ఆజన్మాంత రుణం 


3 పేజీ కొరవ 


క్రీరాకమూర్తి గారి 
చేరు నెల్లూరని 
తెలియదు. " 
రామమూర్తి " 


“బమా౯రైతు 


గానే ఆయన 


శ్రీరామమూర్తి 


మా యీ అభివృద్ధికి 
మారు మా జీవితాలకు చెసిన మేలు 
హోరు లేనిలోటు మాడ్‌ ఐశీసషాతమే. 


సన్నిధిలో చిర శాంతిని పౌందాలని 


వరిచితులు. తనన విధంగా పిలిస్తేనే 
సంతోషించేవారు. ఏ రూపంలో 
చూపినా “ఇమాళరైకు 
శ్రీరామమూర్తి. గారికి రుణ పడింది 
తన్స అమాళరైతుకు ఆయనెప్పుడూ 
రుణవడలేడు. ఈ రుణం ఒకనాటితో 
తీరేది కాడు; ఒక రోజుతో పోయేది 
కాదు. జమో౯ారైతు జీవించి వున్నంత 
కాలం ఆ రుణాను బంధం తెగదు. 

చివరి న్యాసం విడిచే వరకు” 
పత్రికను ఎట్టా నిలపాలి, ఎట్లా 
అభివృద్ధి వేయాలనే తపనే 
ఆయనలో? గత చాలుగైదేళ్లుగా అదే 
ఆలాపన అయింది, పెరిగిపోతున్న దీన 
పత్రికల పోటీ, పంచరంగులతో 
శోభాయమానంగా ప్రచురితమౌతున్న 
వాటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, 
ఆ యాజమాన్యుల కున్న పరిమితిలేని 
అర్ధ బలం వంటి వాటి ముందు 
బక్కచిక్కిన ఈ చిన్న పత్రిక మనుగడ 
పాగిస్తుందా అన్నదే ఆయన తపనగా 
వుండేది. అందుకు తగిన ఆర్థిక 
పరిపుష్టిని తాను _ కల్పించలేక 
పోయినేందుకు ఎప్పుడూ 
చింతించేవాడు. తన  యాబైవిళ్ల 
నిర్విరామ కృషిలో పత్రికను ప్రాణంతో 
నిలబెట్టడం తప్పు ఆంధ్రదేశమంతటా 
పరివ్యాపితం చేయలేక పోయానని 
మధన పడే వాడు. ఆ మహోన్నత 
మూర్తి ఆదర్శాలు ఆచరించుటకు, ఆ 
పద్దుని ఆశయాలు 
నెరవేర్చుటకు. భగవంతుడు. మాకు 
శ్కైయుక్కులు ప్రసాదిస్తాడని. అ... వై 
లోకం నుండి ఆయన కూడా మాకు 
తగిన మార్గ దర్శకత్వం నెరపుతారని, 
ఆశిర్వదించి” మనోధైర్యం కల్లిస్తారని 
ఆశిస్తూ, ఆ మహిమాన్విత మూర్తిక్‌ 
సజల నయనాలతో అశ్రుతర్పణం 
గావిస్తున్నాము. 


సంకల్ప 


జమా౯రైతు 
సంవత్సర చందా కు 100/- 
6 నె లలకూ ర 350/- 


సంతాపం 
నెల్లూరు శ్రీ రామమూర్తి గారి 
మరణం మోకు తీరని లోటు. ఆయన 


చిన్నాయనా ! 


మారు పెట్టిన భకకారణా 

ఆ బన్మాంతం మదక లేనిది, 
మా పవిత్రాత్మ రమాశ్ముని 
మేను నమ్మిన రాన్ని 
ప్రారన్తున్నా.. 


_ బాబా, 


నెల్లూరుకు వచ్చే మంత్రులు, ముఖ్యులు శ్రీరామమూర్తితో స్నేవాం వల్ల 
ఇమామైతు సందర్శించడం అనవాయివీగా వుండేది, మం ్రిగా న్వరీయ విడతల 


'ఈంగా రెడ్డీ నందర్శన దృశ్యం 


చిరంజీవి 


(16 వెజ్‌ కొరవ ) 


వుండేవి. ఆయన "రచనలు కొన్ని వత్రకా 


వ్యావంగ అధిగమించి 
పాహిత్యపు వెలువలమ 
 వంతరెంచుకునేవ. విద్యార్థులు 


ఆమా౯వైతు పై పరిశోధన గావంచి 
వక్వవిర్యాలయాల మండి పిహెచ్‌డి 
వట్దాలు పాందగలిగారంటే అది 
గ్రీథ్రీకామమార్తి ప్రతిభకు నిదర్శనంగా 
భావించవచ్చు. వారి మరణం పత్రికా 
రంగమువకు తీరని లోటు. 
గ్రీఢ్రీనామమూర్తి  అకుంకిత 
'టేశధక్తుడు. గాంధేయవాది. ఖద్ధరు దారి, 


చిన్న వయస్సులో విద్యార్థి కాంగ్రెస్‌లో 
చేరినవ్పటి. నుండి జీవితమంతా కాంగ్రెస్‌ 
భక్తుడుగానే గడిపాడు. నెహ్రూ 
కుటుంబమం'టే. ఆయనకు అపారమైన 
ఆదరాభిమానాలు. రామమూర్తి 
ఆహింపావాది. హింసను అన్ని విధాలా 
నిరపించేవాడు. ప్రజాస్వామ్య సామ్యవాద 
సిద్ధాంతం. వట్ట మొగ్గు చూపేవాడు. 
ఉన్నది ఉన్నట్లుగా, వర్మాగమాటంగా, 
'మాటిగా మాట్లాడేవాడు. వ్రాపేవారు. 

డ్రజానీకమన్నా. కర్తకులన్నా 


విద 
ఆయన ఎనలేని ఆదరణ చూపేవాడు. 


హానికి స్వాతంత్ర్యం సిద్ధించి. అనేక 
పరిస్ధితి. మెరుగు" 


త విస్తృతమైంది. 
పక్షపాతి అన్ని రాజకీయ 
అన్ని వర్లాలలోను, 
ఆయనకు అనేక మంది మత్రులున్నారు. 


ఆయనే మిత్రవర్గములో  గ్రీమంతు 
లున్నారు, 'పేదలున్నారు. వయో 
అనన్ఫద్దులున్నారు,  యువకులున్నారు, 
వద్యాధికులున్నారు. నిరక్షరాస్యులున్నారు. 


ఏ సరదా, అప్పుడు ఆయన 
కాలగమనాన్ని నపాతం మరచి 
పోయేవాడు. ఆయన మృతి అప్పులకు, 
మిత్రులకు ఆశని పాతము వంటిది, 


మిత్రుడు శ్రీరామమూర్తి 
ఇకలేరు. ఆయననింక చూడలేము. 
ఆయనే భౌతెక కాయం పంచభూతాలలో 
కలసి పోయింది... ఆత్మపరమాత్మతో 
'లీనమైంది. అయన స్మృతులు మాత్రం 
మిగిలినవ. మిత్రుల హృదయాలలో 
ఆయన శాశ్వతంగా జీవిస్తాడు. ఆయన 
స్కృతికి ఇదే నా (ప్రేమ పూర్వక నివాళి. 


స్మారకానుబంధం -1 


జాతిముత్యం 


(16 జ లక) 


తధంగా ప్రచురించే నిజ 
నంపాదకులు క్రీ (్రీకామమూర్తి గారు 
= ఆదే ఆయన స్రైదయ ప్రాల్యాన్ని 
చాటుతుంది. 

“ అమాారైతు' పత్రిక స్థానిక 
వార్తలకు పెట్టింది “పేరు: దిన పత్రికలు 
వచ్చి ఈ వపయాన్ని కొల్లగొట్టివా స్థాయి 
తగ్గకుండా పత్రికకు వడిన ఘనత 
శ్రీరామమూర్తి గారికే చెల్లింది. 


aan Aer wae 
దృక్పథంతో ప్రారంభమైన పత్రిక, వేటి 


కలుషిత రాజకీయాల్లో కూడా అదే 
ధోరణిలో సాగడం "దాని ధైర్యానికి 
విరర్శనం. వెల్లూరు మూండలీకాలనేవి 
'బమాగారైతుతోనే "పుట్టాయన్నది వాలా 
మందికీ తెలయని వాస్తవ సత్యం, 

విరామ మెరుగని బాటపారిలా 
మదూర లోకాలకు తరలి వెల్లిన 
మిత్రమా...అదే నికు నేసర్చించే 
అక్షరాంజలి? సర్వేశ్వరుడు నీకు తప్పక 
పౌయిజ్యం వ్రసాదిస్తాడు!! 


పత్రికా రంగానికే తలమానికం 
మరువలేని మనిషి 


వెల్లూరు శ్రీరామమూర్తిగారి 


ఆకస్మిక మరణానికి చింతిస్తూ. 
వారి కుటుంబానికి సంతావం 


[ry u 


don't 
believe us 
when we 
say 
printing 
isa big : 
business... is 


You wndentand what we mem by soying BIC: 
సూలం s among the lending brands of Books 
ఇ Andhra Pradesh, Tanilnad and Karnataka. 
To expand our రాకడ were extending out 
exmeipplar rns 
Meanwbile, we're also expanding and 
modernising our sate-oftbeart printing 
facilities. Gearing ourselves న meet he 
roving demands for hgh volume, hgh vase, 
మిం printing jobs of our Corporate 
dens Wah te Liat equipment and year of 
expertise, we are more than confident of 
rephatng our succes. Sure 4 wih ws now 


PUBLIC ISSUE OPENS ON : 28th JULY 1993 


Public Issue of 31,00,000 Equity Shares of Rs. 10/- each for cash at par aggregating Rs. 3,10,00,000/- 
ISSUE HIGHLIGHTS : 4 An existing profit making Company @ Promoters are experienced in RISK BACTORS AND MANAGEMENT PERCEPTION OF THE RISKS 4 The Covemmest 
+ related industry త Equity participation 2 Co-Promoters by AP Industrial Developement Corporation Evaise Duty Policy with regard to paper prices may have an తయ on the profitabiity 3f the Company, 
Umited 6 Low Break Even Point at 1128% 6 Full Ssles Tax and Excise Duty exemption onall types © AFPSEB has been approached for the additional power required and the Company doesnot foresee 
of books 6 Tax benefis under Section SOL and 80M of the Income Tax గీర, 1961. © Easy Liquidity: any problem in obtaining the same. However generators are being installed 0 meet power requirement 
Lasting al Hyderabad. Bombay and Ahmedabad Stock Exchanges. ofthe plant. అ The Company has to compete with the existing similar units while బాయని 
NVESTORS MAY NOTE THAT IN CASE OF OVER SUBSCHIPTION, A SEDI NOMINATED PUBLIC KEPRESENTATIVE SHALL BE ASOCIATED IN THE PROCESS OF THE FINALSATION OF BASS OF ALLOTMENT. 


walk down 
toyour 
nearest bookshop, * 
or askyour 
PR Manager. 


ళీ LEADMANACERS TOTHE SSUE REGISTRARS TO THE SUE 
క్ష totes Corporate Financen, IKON Visions Prt Ud. 
Consultants Lid. saw And 
Sia tion Donen a Noam స Cate Anema 
sean Cen 


(COMANACERS TO THE SSUE 


NAYAGARA 


Paper Products (Indio) Limited 
AR మటల రకల Dwarakapun Colony, Purmgutta, Hyderabai- 042. 


INVEST IN PRINTING INVEST IN BIG BUSINESS. 


ih Compan dem net receive he minions రయ erent 
the అలలో amen] 421 ry sare y ide 


we 


విమాచంద గ్రంథాలయాన్ని స్థవించన చూచి ప్రత్యేక అర్టివెన్స్‌ ద్వారా పత్రిక పత్రికకు రాయనన్న 'నవ్పాదయులు పత్రిశారివతిని. కోల్పాయాను.. అవద 
వర్గంలో చేరిన తొలి దినాల్లుని అయన భాషాథిమాది అయన ఏ మాత్రం తొటు. అఆప్పియిందారు అ రోజా కల్యోర్‌ [రామమూర్తి గారు సంచికల్లో వుగాధికి బిరుడాభిచ్చే 
'అధిప్రాయాలను బట్టి వతకుందా నోటిలో. అనర్షళంగా. మాట్లాడుతూ “ఇఫ్‌ ది పీట్‌ హిట్టర్స్‌ క్రి లసివి నాయుడు గారిలోని. వంన్కృడీ. వుండేది. నేకు. దాన 

ఇర్మవి యా మైట్‌ ప్యార్‌ బీన్‌ స్నెహథలత. గ్ర గ్రిరామమూర్తి గారికి. నాబిని మరింత రమ్యంగా మలిచే వారు. 

పెన్సిరెంటెతో అనే మాటలు నాకు. వారసత్వంగా సంక్రమించాయి. ముల్లు మొగ్గ శిరః క్రింద రంధ్రావ్వేపి 
చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి. నేను. అందువల్లి అందరి స్మృతి, ఫలాల్లో పేరుతో. విమర్శలు, sf 


్రకుపతెరువు కోవం మరో (ఫెస్‌ స్నెహశిల శా మిగిటి వ్యక్తిగతంగా. ఆయనను నావ్ఫింరీనా, 
త్రిక తిరిగి ప్రారంభించాక ప్రొతారు... వేవైతే 


శారవే 15 ప 


మితులన్మ తిలో చిరంజీవి! 


ఆది 1946 వ సంవత్సరము. 'కలునుకోవేడం జరిగింది. ఆయన శ్రీరామమూర్తి” వి. ఆకయాలతో 


eee 
శిర్హటనా “ఐమాన్‌రైతు' తండ్రి వ్వర్గీయ 


నేను శ్రీ కామ మూర్తి నెల్లూరు రామానాయుడు గారు. ఉమోగరైతును 
60 ఏళ్లు స్థానిక వత్రిక నడిపారంకే  రాజాకళాశాలలో స్థాఫించారో, ఆ ఆశయాలకు 
అది శ్రీరామమూర్రి (ప్రజకు, ప్రతిభకు విద్యార్థి సంఘాలకు అనుగుణంగా పత్రికను విజయవంతంగా 


నడిపాడు. పత్రిక స్థాయిని అన్ని విధాలా 
నిరాఘాటంగా సాగింది. జీవితంలో ఏ పెంపొందింప జేశాడు, దిన పత్రికలకు 
సమస్య ఉత్పన్నమైనా ఆయన సలహా  వినిపయంలోనూ తీసిపోదని పంచాడు. 
తీసుకొనేవాడిన. ఏ ' అవనసరమొచ్చినా దమాగారైతు _పారకుల సంఖ్యను 


ఆయన సహాయాన్ని కోలేవాడిని, 
క్రరమమార్తీ నలభై ఎడు || మీవి. రమణారెడ్డి 
సంవత్సరాలకు. పూర్వం దస పన a 


తండ్రి. స్వర్గీయ. రామానాయుడు గారి గణనీయంగా "పెంచాడు. 
'శోరికే మేరకు పై చదువుకు స్వస్తిచెప్పి 


జమాన్‌రైతు 'సంపాదకవర్గంలో 


పత్రికా రంగంలో తనకు 
శాశ్వతమైన స్థానాన్ని ఏర్పరచుకొన్నాడు. 
ప్రవేశించాడు. తన జీవితాన్ని మేటి రచయితే అనిపించుకున్నాడు. ఏ 
జమాన్‌రైతుకే అంకితం చేశాడు. ఆ సమస్యవైనా అన్ని కోణాల నుండి 
పత్రిక అభ్యున్నతే తన జీవితాశయంగా పరిశిలించడం ఆయన రచవలోని 
భావించాడు... రామానాయుడు గారి ప్రత్యేకత. ఏ విషయాన్ని గూర్చి ద్రాసినా 
మరణంతో జమోన్‌రైతు మూత - దానిలోని మంచి. చెడ్డలు రెంటినీ 
పడుతుందని కొందరు అభిప్రాయ. సమపాళ్లలో _ గుర్తించేవాడు. తన 
పడడం జరిగింది. కాని ఆ రచనలు పూర్తిగా ఏదో ఒక వైపుకు 
అభిప్రాయాలు వట్టి శ్రమలు _ మొగ్గక సమదృష్టితో కూడి సహేతుకంగా 
మాత్రమేనని రుజావు చేశారు శ్రి కొరవ 15 పేజీలో 


'జమాన్‌రైతు జనకుడు స్వర్లీయ వెంకట్రామ నాయుడు గారికి నైన స్మారక చివ్నాం ఏర్పరచ లేక 
'పోయానన్న అనంతృప్తి “శ్రీరామమూర్తి గారిలో మెదలుతూ వుండేది. మొన్న జూన్‌ 3వ తేదీ 
'జమిన్‌రైతు భవన ప్రాంగణంలో రామానాయుడు గారి విగ్రవోన్ని శ్రీ బెజవాడ గోపాల రెడ్డి గారి చేత 
"| ఆవివ్యరింవజేస్తూ నంతృవ మాననంతో తిలకినున్న శ్రీరామమూర్తి గారు! 


గూడూరు సబార్డినేట్‌ జడ్డి వారి కోర్టులో 


౬.౧. No. 15/1992 :: 0.5. No. 75/1990 
Shaik Khasim Saheb పబివవరు(ర.H.2.) 
విదర్శనం. జాతీయోద్యమంలో వెల్లూరు || ఎన్నికలు జరగ సమః నెను Vs 
= పాణకా =. మరువూరు || ప్రాద్యభాషాపరిపత్తు అధ్యక్ష పదవికి 
'పోట్లవూడిలోని 'నెల్లూరు"వారి కుటుంబాలకు మైత్రీ బంధం కుదిరింది: | విద్యార్థి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటి 
కుటుంబం జాతీయ వుద్యమంలో ఆ బంధం నేను పత్రికలో పని | చేశాను. ప్రత్యర్థి విద్యార్థి ఫెడరేషన్‌కు 
చేసేందుకు ఊతమయ్యింది. 1930లో || సంబంధించిన మిత్రుడు. ఆ ఎన్నికలో 
పత్రిక ప్రారంధం కాగానే అప్పటి కలెక్టర్‌ | సహాయాన్ని అభ్యర్థించే నిమిత్తం నేను 
గావ్‌ అందులో ప్రచురితమైన వార్తలు | (ప్రప్రథమంగా శ్రీ రామమూర్తిని 


1.Shaik Masoom Saheb కెస్పాండెట్లు().Dి'క) వగయిరా. 
వేలము ప్రకటన 


యూ వెంబరున పిటిషనరు(-H.R) డికి జాకీ ముత్తం వగైరాలు రాబట్టు 
కొనుటకుగాను యూ దిగువ వివరించబడిన రెస్పాండెంట్లు తాలుకు పెడ్యూలు 
'దాఖల స్టికాస్టిని 2-8-93 వ తేదిన వగలు 10గంలు మొదలు సాయంత్రం 
5గంలలోగా వై కోర్టు వారి ఎదుట బహిరంగముగా వేలము జరుపబడునని 
యిందు. మూలముగా " తెలియబేయడమైనది. చేలము పాట దారులు వేలము 
పాటను పాడుటకు పాల్గొన వలసినదిగా తెలియచేయడమైనది. 


పత్రికలో అధికార అనధికారుల లోపాలను ఎత్తి చూపుచూ, 


షెడ్యూలు 
ప్రజాసమస్యల పట్ల నిత్యం శ్రద్ధవహిస్తూ. ఆకస్మికంగా దివికేగిన నెల్లూరు రిడి యిలాశా రాపూరు నబిరెజిప్టారు. యిలాకా చాపూరు, మండలములోని 


క “*ఏిపూరు"". గ్రామములో రెస్పాండెంట్లుకు వాక్కు స్వాధీనానుభవములోఉండు. 
శ్రీ నెల్లూరు శ్రీరామమూర్తి గారి భూముల వివరము 
Ea పూర్తి అనుధివ D.HR’s | Amne's 
మ) క జ | వక | వర || | Va 
'పవిత్రాత్మకు చిరశాంతెని కలుగ జేయమని ను a | a Fog Ge 


భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి 12412 | are 20,000 
మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. 
ఇన్నమూరి వెంకరేశ్వర రావు. 
| ఇన్నమూరి ఉదయభాస్కర రావు. 


విమల్‌ జంక్షన్‌, నెల్లూరు. 


911200, 100 15,000 


i 
శ 


ఈత Printed 2064 Published by N. Dolendra Prasad at Zaminryot Press, Offset Printing al Nayagara Paper P 
{tne RET 3 


